Blank Page 


 ర౭గగ్రు 239 


తెలుగ ప్రాచీనం 


కొనసాగవలసిన పరిశోధనలు 


డా ఉని. పూర్ణచంద్‌ 


Ae: LANs! 


ప్రచురణ 
ఆంధ్రప్రదేశ అధికార భాషాసంఘం 
సచివాలయం, హైదరాబాద్‌ 


| 


తెలుగే ప్రాచీనం 


TELUGE PRAACHEENAM 

Study by 

Dr. G..V. Purnachand,B.A.M.S. 

Susruta Ayurvedic Speciality Hospital 

1st Floor, Satnam Towers 

Opp. Buckinghampet Post Office, 

Governorpet, Vijayawada-520 002. 

Phones: 0866- 2577373 (0), 2483677 (R), Cell: 94401 72642 


ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి, 2008 
ప్రతులు : 1,000 


(ప్రచురణ 

ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, 
దక్షిణ “హెచ్‌ భవనం, సచివాలయం, హైదరాబాద్‌. 
ఫోన్‌ : 23450153 


ముదణ 

మహతి ప్రింట్‌ క్రియేషన్స్‌, 
చిక్కడపల్లి, హైదరాబాద్‌ - 20. 
ఫోన్‌ : 66772225 


తెలుగే ప్రొచినం 


కొనసాగవలసీన పరిశోధనలు 


మానవ వికాస క్రమం అంతా సంఘర్షణలు సంలీనాం 
చక్రభ్రమణంగానే సాగింది. 

మనుగడ కోసం మనిషి పడే పాట్లే పరిణామ వికాస 
క్రమంలో ఆటుపోట్లకు కారణాలు అయ్యాయి. 

సంఘర్షణల అనంతరం గెలిచినవారికి ఓడినవారు 
బానిసలవుతారు. ఆ బానిసల ద్వారా గెలిచినవారు సంతానం 
కంటారు. ఆ సంతానం కొత్త తరంగాఎదుగుతుంది. 

సంలీనం చెందగలిగిన ప్రజలే కొత్త రక్తంతో, కొత్త 
భావాలతో, కొత్త భాషలతో, కొత్త ఆచార వ్యవహారాలతో 
సరికొత్తగా జీవించడం ప్రారంభించగలుగుతారు. ఆ రెండు 
తెగల (లేదా) జాతుల మిశ్రమ సంస్కృతి, మిశ్రమ ఆచారాలు, 
మిశ్రమ భాష ఇవన్నీ వారికి ఆ కొత్తదనాన్ని సంతరింప 
చేస్తాయి. 

నిజానికి, వివిధ జాతుల మధ్య ఎలాంటి సంఘర్షణలు 
లేకుండా జరిగిన సంలీనాలు చరిత్రలో బలీయమైన 
అధ్యాయాలను సృష్టించాయి. అలా కాకుండా, ఎలాంటి 
సంలీనాలు లేకుండా కేవలం సంఘర్షణలకే పరిమితమైన 
తెగలు చరిత్రలో నశించిపోయినవిగా కనిపిస్తాయి. ఎన్నో 
భాషలు, విన్నో సంస్కృతులు" ఇలానే రూపుమాసిపోయాయి. 

జాతుల మధ్య జరిగిన సంలీనాలే మానవ జాతి చరిత్రను 
నిర్మించాయనేది ముఖ్య విషయం. 

ఒక జాతి (ప్రజలు అభివృద్ధి చెందడానికి ఆ (ప్రజలు 


మాట్లాడిన భాష, వారి సంస్కృతి వికాసం పొందడానికి ఒక 
భాషలోంచి మరొక భాష విడివడి స్వతంత్ర భాషగా 
రూపొందడానికి, ఒక భాష కొన్ని శతాబ్దాలకే కనుమరుగు 
కావడానికి, ఈ పరిణామాలన్నీ నేపథ్యంగానే కనిపిస్తాయి. 

ఒక జాతి ప్రజల చరిత్ర దాన్ని ఏలిన రాజులు, మంత్రుల 
చరిత్రకన్నా వాళ్ళు నిర్వహించిన యుద్దాల చరిత్రకన్నా గొప్పది, 
విశాలమైంది, విస్సృతమైంది కూడా. 

తెలుగు ప్రజల సాంఘిక చరిత్రని పరిశోధకులు ఎక్కువలో 
ఎక్కువగా శాతవాహనుల యుగం వరకూ తీసుకు 
వెళ్ళగలిగారు. నేలకన్నా ముందు, నీళ్ళకన్నా ముందు తెలుగు 
పుట్టిందని చెప్పే దుస్సాహసాన్ని ఏ తెలుగువాడూ ఏనాడూ 
చేయలేదు. ఆర్యులనూ, ఆర్యధర్మాలనూ వ్యతిరేకించిన భిన్న 
మతాలు తెలుగునేలమీదే ఆశయం పొంది, అభివృద్ధి పొందిన 
వైనాన్ని విస్మరించలేము. 

కృష్ణ ,గోదావరి, తుంగభద్ర నదీ తీర ప్రాంతాలలో వేదాలకు 
వ్యాఖ్యలు తొలిసారిగా వెలువడడం, ఆ సంప్రదాయానుగుణం 
గానే మల్లినాథుడు సంస్కృత కావ్యాలను వ్యాఖ్యానించడం 
ఇవన్నీ యాదృచ్చికంకావు. 

ఈనాటి హిందూ సంస్కృతి రూపుకట్టుకున్నది తెలుగు 
నేలమీదేనని, భారతీయ సంస్కృతిలో కులవ్యవస్థతో సహా 
అనేక సామాజిక, సాంస్కృతికాంశాలకు తెలుగునేల వేదికగా 
నిలిచిందన్నది విశేషమైన వాస్తవం. 

తెలుగు జాతి మూలాలను, తెలుగు భాష మూలాలను, 
తెలుగు నాగరకత మూలాలను శాతవాహనుల దగ్గర వెదికితే, 
అక్కడ చిగురుటాకులు మాత్రమే దొరుకుతాయి. 

సింధు నాగరకతలోనూ, సుమేరియా నాగరకతలోనూ ఆ 
మహావృక్షం మాను కన్పిస్తుంది. ఆఫ్రికా సహారా నాగరకతలో 
వెదికితే కొన్ని పిల్లవేళ్ళు కనిపిస్తాయి. తల్లివేరుని వెతకడానికి 
ప్రయత్నంచేసినవారు అరుదు. 


ప్రాచీనమైనవని భావిస్తున్న నాగరకతలన్నింటిలోనూ 
పూర్వద్రావిడ పదరూపాలు అనేకం కన్పిస్తుండడంతో ప్రపంచ 
వ్యాప్తంగా ఇప్పుడు పరిశోధకుల దృష్టి ద్రావిడ భాషలవైపు 
మళ్ళింది. 

అంతరించిపోయిన అనేక ప్రాచీన భాషలు - ఆఫ్రికాలో 
మండింగ్‌, ఇరాన్‌లో ఇలమ్‌, సుమేరియా, బాబిలోనియా, 
ఈజిస్ట్‌లలో దొరికిన అనేక శిలాఫలకాలలోని ఆయా భాషా 
పదాలను అర్థం చేసుకొని చదువుతున్నకొద్దీ అవి ద్రావిడ 
భాషా రూపాలుగా బయటపదసాగాయి. విశేషంగా వాటిలో 
ఎక్కువ పదాలు తెలుగులో సజీవంగా ఉండడమే కాకుండా 
రూప సామీష్యతని, భావ సామీష్యతని కూడా కలిగి ఉండటాన్ని 
గమనించవచ్చు. 

ప్రపంచస్థాయి పరిశీలకులకు తెలుగు భాషాపదాలను 
అధ్యయనం చేయడానికి సరిపడిన మహా నిఘంటువు (లెక్సికన్‌) 
ఏదీ అందుబాటులో లేని కారణాన ఇతర భాషా పరిశోధకులు 
తమిళ లెక్సికన్‌ ఆధారంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. 
ఫలితంగా తమిళమే ప్రాచీనం అనే ఒక అభిప్రాయం 
బలపడింది. 

ఉన్నంతలో పరిశోధకులకు ఒకే ఒక్క ఆధారం ఎం.బి. 
ఎమెనో, టి. బరో, మహనీయులు రూపొందించిన ద్రవిడియన్‌ 
ఎటిమలాజికల్‌ డిక్షనరీ మాత్రమే. దాని ఆధారంగా ప్రాచీన 
ప్రపంచ భాషా రూపాల్ని పూర్వ ద్రావిడ భాషారూపాల్ని 
తెలుగు, తమిళ రూపాలతో సరిపోల్చి విశ్లేషించినప్పుడు తమిళం 
కన్నా తెలుగు పదాలే వాటికి దగ్గరగా ఉండటాన్ని ఎవరైనా 
గమనించవచ్చు. 

దీని అద్ధం తెలుగు భాషలోంచే ఆయా ప్రపంచ భాషలు 
ఏర్పడ్డాయని అనడం ఎంతమాత్రమూ కాదు. 

ఆ యా అతి ప్రాచీన జాతులతో పూర్వ తెలుగు ప్రజలకు 
సమీపత్వమో, లేదా సమీపవర్తిత్వమో ఉండటం వల్లనే ఇంత 


అతికినట్లుగా పదరూపాలు, పదబంధాలు ఉందేందుకు 
అవకాశం కలిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. 

ఈ దృష్టికోణంలోంచి పరిశీలించి, సింధునాగరకత 
కాలంలో ఈ ప్రొటో తెలుగు ప్రజలు నిర్వహించిన గణనీయ 
పాత్రని కొంతమేర అర్ధంచేసుకోవటానికి ప్రయత్నం చేశాను. 

తెలుగువారు గర్వించదగిన భాషావేత్త ఆచార్య భద్రిరాజు 
కృష్ణమూర్తిగారి పరిశోథనలతోపాటు మలయాండీ, కాశీ 
పాండ్యన్‌, ఇరావతం మహదేవన్‌, మైకేల్‌ విజ్ఞల్‌ ప్రభృతుల 
పరిశోథనాంశాల ఆధారంగా 'హరప్పా' ప్రొటో తెలుగు ప్రజల 
నాగరకతగా ఒక ఊహాత్మక భావనచేశాను. పరిశోథనలు 
ఇంకా కొనసాగితే ఈ ఊహలు ఒకనాటికి నిజం కావచ్చునని 
ఆశపడుతున్నాను. 

“పొటో ద్రావిడి అనే పదం ఎక్కడ కనిపించినా దాన్ని 
ప్రొటో తమిళగా మార్చి రాస్తూ, తమిళ భాషలోంచే ఈ 
సృష్టి ఏర్పడిందనే ఒక భావనని బలంగా వ్యాపింప చేస్తున్న 
తరుణంలో తెలుగే ప్రాచీనం” అనే ఆలోచనని నా తెలుగు 
ప్రజలకు కలిగించి, భాషోద్యమదీప్తిని, స్ఫూర్తిని రేకెత్తించడం 
కోసం ఈ ప్రయత్నానికి పూనుకొన్నాను. 

నా చేతికి మంత్రదండం ఇచ్చి, నాతో అనేక వ్యాసాలు 
రాయించి ఈ సాహసం చేయమని ప్రోత్సహించిన అద్భుత 
వ్యక్తులు ఇద్దరు. ఒకరు నా పెద్దన్నయ్య, నాతోపాటు వైద్య 
వృత్తి చేస్తూనే నడుస్తున్న చరిత్ర సంపాదక బాధ్యతలు 
నెరవేరుస్తున్న డాక్టర్‌ సామల రమేష్‌ బాబు. రెండవ వారు నా 
చిన్నన్నయ్య - వారితోపాటు నేనూ భాషోద్యమంలో 
కుడిభుజంలా పనిచేస్తున్నాను - గౌరవ మంత్రివర్యులు శ్రీ 
మండలి బుద్ధప్రసాద్‌. ఈ ఇద్దరికీ నేను ఎంత చెప్పుకున్నా 
కృతజ్ఞతలు చాలవు. 

తెలుగు భాషకోసం నా ప్రయాసని కనిపెట్టి, నా భుజం 


(6) 


తట్టి నన్ను ముందుకు తోసినవారు మరో ఇద్దరు... ఒకరు 
నేటి తెలుగు పత్రికా రంగానికి దశని, దిశని నిర్దేశించిన 
(ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం 
అధ్యక్షులు డాక్టర్‌ ఎ.బి.3. ప్రసాద్‌. ఈ గ్రంథాన్ని అధికార 
భాషా సంఘం ప్రచురణగా వెలువరించి నాకు ఎనలేని 
గౌరవాన్ని ఆయన అందించారు. రెండవవారు ప్రముఖ 
భాషావేత్త ద్రావిడ విశ్వ విద్యాలయం కులపతి ఆచార్య 
గంగిశెట్టి లక్షీనారాయణగారు. నా ఆలోచనల్లో కొంతైనా 
పరిణతి కలగడానికి కారకులైన ఈ ఇద్దరికీ నా నమోవాకాలు. 

నా ఈ పరిశీలనలకు ప్రథమ [శ్రోతగా ఉంటూ, నాకు 
కొత్త ఆలోచనలకు ఉప్పందించిన నా మిత్రులు డాక్టర్‌ గుమ్మా 
సాంబశివరావు, నన్ను ఎప్పుడూ ముందు నిలబెట్టి తాను 
వెనక నుంచుని నడిపించే మా కృష్ణా జిల్లా రచయితల సంఘం 
అధ్యక్షులు, మాన్య మిత్రులు శ్రీ గుత్తికొండ సుబ్బారావులకు 
హృదయపూర్వక అభివాదాలు తెలుపుకొంటున్నాను 

ఇంటి భాషకూడా ఇంగ్లీషు మయమై అమ్మపట్ల, అమ్మ 
భాష పట్ల, అమ్మ పలుకుబడుల పట్ల మమతానురాగాలను 
మరచిపోతున్న నేటి తరుణంలో మనది అత్యంత ప్రాచీన 
జాతి అని, మనది అత్యంత (ప్రాచీన నాగరకత అని నా 
తరానికి గుర్తుచేయడం కోసం ఈ రచనను చేస్తున్నాను. 

అమ్మని అమ్మా అని నోరారా పిలిచే తెలుగు కలువ 
బాలలకు ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను. 


ఫోన్‌: 23450362 (ఆ) 
హైదరాబాద్‌ 


మండలి బుద్దప్రసాద్‌ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పశు సంవర్థక శాఖ, 
పాడి పరిశ్రమాభివృద్ధి, పశు వైద్య విశ్వ విద్యాలయం. 


మరియు మత్స్య శాఖా మాత్యులు 


ates 


సరి అయిన సమయంలో వచ్చిన పరిశోధన 


తమిళ భాషే ప్రాచీనం అని ఒక ప్రచారం ఇంతకాలంగా జరిగిపోతూ 
ఉంది. ఒక (ప్రతిష్టాత్మక స్థాయిని తమిళ భాషీయులు కోరి సాధించుకొనేదాకా, 
తక్కిన ద్రవిడ భాషల వారు ఈ అంశాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. 

ఇండో యూరోపియన్‌ భాషల్లోంచి ఎదిగిన సంస్కృతంతోపాటు, ఆ మాటకొస్తే 
దానికంటే కూడా తమిళం ప్రాచీనం అని పదేపదే తమిళులు ప్రచారం 
చేసుకొంటున్నారు. ఇది పరాకాష్టకు చేరి, తమిళానికి మాత్రమే “క్లాసికల్‌ (విశిష్ట 
ప్రాచీన) భాషగా కేంద్రం నుంచి గుర్తింపునూ, దానిని బట్టి వచ్చే గౌరవం, ధనం, 
ప్రతిష్టలను సాధించుకొన్నారు. ముందు తమిళానికి ‘క్లాసికల్‌ హోదానిచ్చి, ఆ 
తర్వాత కొన్నాళ్లకు సంస్కృతానికి కూడా ఆ హోదానిచ్చారు. 

తెలుగు ప్రాచీనత విషయంలో సాధికారిక పరిశోధనలపై మనం దృష్టిపెట్టలేదు. 
కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి 
వంటి పండిత పరిశోధకులు చేసిన కృషి తప్ప ఆ తరువాత పరిశోధనల కొనసాగింపు 
విషయంలో మనం దృష్టి పెట్టి పనిచేయలేదన్నది నిర్వివాదాంశం. తమిళులు 
మనలాగా కాకుండా ఎన్నో ఏళ్ళుగా అంతర్జాతీయ స్థాయిలోనే తమిళప్రాచీనతపై 
దృష్టిసారించి పనిచేశారు. మన విశ్వ విద్యాలయాలు తెలుగు ప్రాచీనత విషయంలో 
చేసిన పరిశోధనలు అంతంత మాత్రమే. తమిళీయులు స్వరాష్ట్ట్రాన్ని, స్వదేశాన్నిదాటి 
ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో తమళ పీఠాలు నెలకొల్పుకున్నారు. ఇప్పటికైనా 
మనం కళ్ళు తెరవాలి. పరిశోధనలకై నడుం కట్టాలి. ఈ దృష్టితో డాక్టర్‌ జి.వి. 
పూర్ణచంద్‌ లేవనెత్తిన అంశాలపై నేటి పరిశోధకులు దృష్టి సారించాలి. ఏ ప్రభుత్వ 
సహాయమూ, విశ్వవిద్యాలయాల సహకారమూ ఆశించకుండా తెలుగు జాతి వైభవాన్ని 
వెలికి తేవడానికి నాడు కొమర్రాజు, మల్లంపల్లి వంటి వారు నడుంకట్టారు. నేటి 


పరిశోధకులు ఆ స్ఫూర్తిని అంది పుచ్చుకోవాలి. ఇవాల్టి వరకు వారు చేసిన కృషికి 
తెలుగు జాతికి వారు ప్రాతఃస్మరణీయులుగా మిగిలారు. 


నిజానికి తమిళమెంత ప్రాబీనమో, తెలుగూ అంత ప్రాచీనమేనని మనం భావిస్తాం. 
అయినా ఇప్పుడు మన భాష విస్మరించబడేసరికి మనకు మనస్తాపం కలిగింది. 
తమిళం కంటే అన్నివిధాలుగా తెలుగే ప్రాచీనమనీ, విశిష్టమనీ చెప్పిన పెద్దలు 
మనకు గుర్తుకొచ్చారు. తమ భాష కోసం కన్నడ సోదరులూ ముందుకొచ్చారు. 
తెలుగుకూ, కన్నడానికీ కూడా ప్రాచీన భాషా ప్రతిపత్తినివ్వాలని గట్టి డిమాండ్లు 
వచ్చాయి. రాష్ట్రమంతటా సభలు, నిరసన దీక్షలు సాగిన పిమ్మట, ఆంధ్రప్రదేశ్‌ 
శాసనసభ ఏకగ్రీన తీర్మానం చేసింది. కేంద్రాన్ని కోరుతూ ఒక 'టాస్మ్‌ఫోర్సు'ను 
ముఖ్యమంత్రి గారు ఏర్పరచడంతో ఆ కమిటీ సభ్యులు ప్రధానమంత్రిగారిని స్వయంగా 
కలిసి తమ వాదాన్ని విన్నవించడం జరిగింది. మాన్య ముఖ్యమంత్రివర్యులు డా॥ 
వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గారు స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి దీని విషయమై 
విన్నవించారు. త్వరలోనే యీ ప్రతిపత్తి తెలుగుకు కూడా వస్తుందని ముఖ్యమంత్రి 
గారూ, కేంద్రమంత్రులూ విశ్వసిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్ని కూడా గుర్తించాలనే 
డిమాండ్లు పరిశీలన దశలో ఉన్నాయి. 

ఈ లోపుగా తెలుగుభాష ప్రాచీనత పైనా విశిష్టత పైనా అన్వేషణలు, చర్చలు, 
పరిశోధనలు పుంజుకొన్నాయి. వీలున్నన్ని సాక్ష్యాధారాలను వెలికితెచ్చి తెలుగు 
విశిష్టతను లోకానికి చాటాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఈ కృషిలో పాలుపంచు 
కొంటున్న వారిలో డా॥ జి.వి. పూర్ణచంద్‌ గారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. 
ద్రవిడం అన్నదంతా తమిళం కాదనీ, ద్రవిడం అంటే తెలుగు కూడా అనీ, కన్నడ 
మలయాళీలతోపాటు తక్కిన చిన్నచిన్న ద్రవిడ భాషలకు కూడా ద్రవిడ భాషా కుటుంబ 
గౌరవం దక్కాలని డా॥ జి. వి.పూర్ణచంద్‌ వాదిస్తున్నారు. ద్రవిడ మూలాలను ఎక్కువగా 
నిలబెట్టుకోవడమే గాక, ఎన్నోవిధాలుగా తనదైన ప్రత్యేకతని కలిగి యీనాటికీ అనేక 
ప్రపంచ దేశాల భాషలలో తెలుగు పదాలుండడాన్ని విస్మరించరాని విషయమని 
ఆయన చెపుతున్నారు. లోతుల్లోకిపోయి ఆ వివరాలనందిస్తున్నారు. ఎన్నో తెలుగు 
పదాలను సంస్కృతం తనలోకి తీసుకొన్నదని ఎత్తిచూపుతున్నారు. తన అన్వేషణ 


[క్‌ 


ఫలితాలకు నిరూపణగా జాతీయ అంతర్జాతీయ భాషా శాస్త్రజ్ఞులను, ఇతర పరిశోధకు 
లను ఆయన ఉటంకిస్తున్నారు. ఈ విషయాలన్నీ వరుసగా వ్యాసాల రూపంలో 
నడుస్తున్న చరిత్ర మాసపత్రికలో ప్రచురణ కావడంతో పరిశోధకులనేకమందికి 
కొత్త ఆలోచనలు కలిగించినట్లయింది. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంచినట్లయింది. 

డా॥ జి.వి.పూర్ణదంద్‌ వృత్తిపరంగా ఆయుర్వేద వైద్యుడు. (ప్రవృత్తిపరంగా 
రచయిత, చరిత్ర పరిశోధకుడు. కాగా, విభిన్నమైన, విశిష్టమైన అంశాలతో ఆయన 
చేసిన రచనలు ఆయనను ఒక ప్రత్యేకమయిన రచయితగా నిలబెట్టాయి. కృష్ణాజిల్లా 
రచయితల సంఘానికి ఆయన ప్రధాన కార్యదర్శి. ఆ సంఘం ఇటీవల నిర్వహించిన 
తెలుగు రచయితల జాతీయ, అంతర్జాతీయ మహాసభలు, ఆ సందర్భంగా తెచ్చిన 
ప్రచురణలు చారిత్రాత్మక స్థాయిలో గుర్తింపు పొందాయి. 'తెలుగే ప్రాచీనం - 
కొనసాగవలసిన పరిశోధనలు” అనే ఈ పుస్తకాన్ని ఇప్పుడు డా॥ జి. వి. పూర్ణచంద్‌ 
రచించి తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. దీని నుంచి ప్రయోజనం పొందవలసిన 
అవసరం తెలుగు జాతికి ఉంది. 


డా॥ జి.వి. పూర్ణచంద్‌కు హృదయపూర్వక అభినందనలు. 
అధికార భాషా సంఘం పక్షాన అధ్యక్షులు డా॥ ఎ.బి.కె. ప్రసాద్‌ గారు ఈ 
పుస్తకాన్ని ప్రచురించడం సమయోచితం. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తు 


న్నాను. 
- మండలి బుద్ధప్రసాద్‌ 


చీకటికోణాలపై సరికొత్త వెలుగులు! 
డాక్టర్‌ ఎ.బి.కె. ప్రసాద్‌ తొలి పలుకులు 
ఈ పుస్తకం ఇప్పుడెందుకు ? 
డాక్టర్‌ సామల రమేష్‌బాబు 
అధ్యాయం-1 
తెలుగు ప్రజలు -ప్రాచీనత 
. దక్షిణభారత భాషా కుటుంబం 
. సింధు నగరాలలో ప్రొటో తెలుగు ప్రజలు 
. మనువులు- పూర్వ ద్రావిడులు 
. సింధు నాగరకతలో పూర్వ ద్రావిడులు 
. ముండాప్రజల వ్యవసాయజీవనం 
. సింధునగరాలలో జీవన వ్యవస్థ 
. ఆంధ్రవిష్ణువే అసలు విష్ణువు 
. ఎరుకలు-కుర్రుభాష 
. ప్రాచీన జాతులు ఎన్నో కలగలిసిన తెలుగుజాతి 


0 0 N31 రా 0 hh లల గం = 


అధ్యాయం-2 
తెలుగు భాష ప్రాచీనత 


1. తెలుగు అనే పేరు తెలుగులోనే ఉంది 
2. తెలుగు- సంస్క ల భాషల పరస్పర వినిమయం 


13 


30 


36 
41 
45 
49 
54 
57 
60 
72 
87 


90 


(6 Gg ఆ తా ల మ ౬౮ 


hh అ [౨ ౪ 


. తెలుగు తమిళం 

. అచ్చ తెలుగు భాష 

. సింధులిపిలో తెలుగు పదాలకు సాక్ష్యం 

. సింధులిపిలో అక్షరాలా? అంకెలా? 

. మూతమీద తెరు అనిరాసిన సింధువులు 

. (ప్రపంచ భాషల్లో పూర్వ ద్రావిడ భాషా మూలాలు 
. సుమేరియా భాషలో తెలుగు కూర 


అధ్యాయం -83 
తెలుగు నాగరకత- ప్రాచీనత 


. కృష్ణా = గోదావరి- తుంగభద్ర నాగరకత 
. తెలుగునాట పండిన గోదుమలు 

. ఐరన్‌ యుగంలో తెలుగువారి పాత్ర 

. విభూది కుప్పలు 


12 


101 
105 
109 
115 
116 
119 


చీకటి కోణాలపై సరికొత్త వెలుగులు! 


శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, యేరుల పుట్టుక తెలుసుకోవడం ఎవడి 
తరమూ కాదన్నది, మహాభారతం సూక్తి! అలాగే భాషల జన్మరహస్యాల తంతుకూడా! 
ఇటీవల కాలంలో, రెండువేల సంవత్సరాలకు పైబడిన తెలుగు జాతి, లిపి, నాణాల, 
శాననాల భాషా సాహిత్యాల పరిణామ చరిత్రను, తెలుగు ప్రాచీనతను 
వక్రీకరించడానికి కొందరు తమిళ సోదరులు చేసిన ప్రయత్నం వల్ల, ప్రసిద్ధ వైద్యులు, 
భాషా పరిశోధనలో తనదైన శైలిలో అకుంఠితమైన దీక్షతో ముందుకు దూసుకు 
వచ్చిన డాక్టర్‌ జి.వి.పూర్ణచంద్‌ “తెలుగే ప్రాచీనం” అని సహేతుకంగా దండోరా 
వేస్తూ ఈ పుస్తకం రాయవలసి వచ్చింది. 

అయితే,ఆయన మొండివాదనతో గాక దండిగల వాదనలతో, కండగల 
నిరూపణలతో తెలుగు భాష ప్రాచీనతను నిగ్గు తేల్చుతూ రావడమే గాక తన మాటే 
ఆఖరి మాట అని అహంకారం ప్రదర్శించకుండా “కొనసాగవలసిన పరిశోధనలు” 
అని శంకాపీడితుల కోసం ఒక ఉప శీర్షికను కూడా ప్రధాన శీర్షికకు ఉంచడం 
(ప్రశంసనీయం. 

దేశంలోని కొన్ని భాషలను ప్రాచీన చరిత్ర గల్లిన/శిష్టమైన లేదా ప్రశస్తమైన/ 
లేదా విశిష్టమైన భాషలుగా (క్లాసికల్‌ లాంగ్వేజెస్‌) గుర్తించి వాటిపై పరిశోధనలు 
కొనసాగించి, ఇంతవరకూ అజ్ఞాతంగా ఉన్న అనేక అంశాలపైన మరింత వెలుగులు 
ప్రసరింపజేసేందుకు వీలు కల్పిస్తూ దేశంలోని పలు విశ్వ విద్యాలయాల్లో భాపా 
పీఠాలు ఏర్పరచి, ప్రాచీన ప్రతిపత్తి గల భాషలను తగు విధంగా గౌరవించడానికి 
వనరులు సమకూర్చాలని భారత ప్రభుత్వానికి దఫదఫాలుగా విజ్ఞాపనలు అందాయి. 
ఈ విషయంలో భాషా నిపుణులతో సంప్రతింపులు జరిపిన కేంద్ర ప్రభుత్వం 
2004 నవంబర్‌ 1న దేశీయాంగ వ్యవహారాల (హోమ్‌) మంత్రిత్వశాఖ ద్వారా 
తీర్మానం రూపంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఒక భాష ప్రాచీనతకు 
కొలమానాలేమిటన్న విషయమై ప్రస్తావిస్తూ యిలా పేర్కొన్నది: 

“ఏ భాషనైనా దాని జన్మ సంవత్సరం ఫలానా సంవత్సరమేనని నిర్దిష్టంగా, 


కరాఖండీగా పేర్కొనడం కష్టం. ఎందుకంటే సుదీర్హ కాలంపాటు సాగే పరిణామం 
ఫలితంగా అవతరించేది భాష, విస్పష్టమైన వ్యక్తిత్వంతో అంతిమంగా ఆవిర్భవించేది 
భాష (final arrival of a specific linguistic identity)” అయినప్పుడు అలాంటి 
“సుదీర్భ పరిణామ క్రమంలో” అవతరించిన ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన 
భాషలు - తెలుగు, తమిళం, (ద్రమిళ), కన్నడం, మలయాళం. వీటి ప్రాచీన, 
అర్వాచీన ద్రావిడ మూలాల గురించి, వీటితో పెనవేసుకుని ఉన్న ఆదివాసీ 
భాషామూలాల గురించి పండిత పరిశోధకులు యిప్పటికి కొన్ని దశాబ్దాల క్రితమే 
రూఢమైన నిర్ణయాలకు వచ్చారు. తెలుగు ప్రాచీనతకు సంబంధించిన ఆకరాల 
గురించిన తబిశీళ్లను ఈ గ్రంథ రచయిత డా! పూర్ణచంద్‌ అనేక కోణాలనుంచి 
తడిమారు. 

కాని, ప్రస్తుతం చర్చలో పొరుగువాడి అసూయవల్ల వివాదాస్పదంగా మారిన 
సమస్యల్లా - నిజమైన తెలుగు భాషా చరిత్ర ప్రారంభం నన్నయతోనే జరిగింది 
కనుక, నన్నయ 11వ శతాబ్దం వాడు కనుక, అప్పటి నుంచే తెలుగు భాషకు 
పునాదులు లేచాయి కాబట్టి, తెలుగు వారి “ఆదికవి” నన్నయ అని తెలుగు పండితులే 
రాసుకున్నారు కాబట్టీ తెలుగు ప్రాచీనం కాదు, తమిళమే ప్రాచీనం, దాని చరిత్రే 
చరిత్ర అని చాటింపు వేస్తూ “భూమి పుట్టకముందే, భూమిపై రాళ్లూరప్పలూ 
పుట్టకముందే” తమ భాష పుట్టిందనీ ఆ భాషకు చెందిన కొందరు సోదరులు అబద్ధ 
ప్రచారం ద్వారా ఆ భాషకు ప్రాచీన హోదా సంపాదించుకోవడం! “ద్రావిడ భాషలపట్ల, 
వాటి అధ్యయనం పట్ల, వాటి సాహిత్యంపట్ల ద్రావిడ జాతుల సంస్కృతిపట్ల మరీ 
పనిగట్టుకుని “అశ్రద్ధ” ("Special neglect") జరిగిందని యాభైఏళ్లనాడే తమిళంలో 
పండితుడైన జకోస్లేవేకియా ఆచార్యుడు డాక్టర్‌ కామిల్‌ జెలిబిల్‌ (1958, ఫిబ్రవరి 
6) వాపోవలసి వచ్చింది. “భారతీయ నాగరికతా పరిణామంలో ద్రావిడ భాషలూ, 
వాటి సాహిత్యమూ అసాధారణమైన, అపూర్వమైన పాత్ర వహించాయ'”'నీ కనుకనే 
ద్రావిడ భాషా, సాహిత్య, సంస్కృతీ పరిణామాన్ని లోతుగా పరిశోధించాల్సిన 
అవసరం ఉందనీ స్పష్టం చేశాడు. ఇలా ద్రావిడ భాషలను ఆయన కొనియాదినప్పుడు, 
ఆ ప్రత్యేక ప్రతిపత్తిని ఒక్క తమిళానికే పరిమితం చేయలేదనీ, మొత్తం ద్రావిడ 
భాషా కుటుంబానికే అన్వయించాడనీ మనం గమనించాలి. ఈ విషయాన్ని మరో 
రూపంలో ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ యిలా ధృవీకరించారు : ద్రావిడ భాషా 


కుటుంబానికి చెందిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం “క్రీస్తుకు పూర్వకాలం 
లోనే విడిపోయి ప్రత్యేక భాషలుగా వృద్ధి పొందినవే. అంటే తమిళం ప్రత్యేక భాషగా 
ఏర్పడినప్పుడే తెలుగు కూడా ప్రత్యేక భాషగా ఏర్పడింది. తమిళ భాష ఎంత 
ప్రాబీనమయిందో తెలుగు కూడా అంత ప్రాచీనమయిందని స్పష్టం అవుతుంది. 
సమష్టి కుటుంబంలో ఉన్న ఇద్దరన్నదమ్ములు వేరు కుటుంబాలుగా ఏర్పడితే ఆ 
యిద్దరివీ ఒకే సమయంలోనే ప్రత్యేక కుటుంబాలుగా ఏర్పడతాయి కాని ఒకరిదొక 
రోజూ, మరొకరిదింకొక రోజూ ప్రత్యేక కుటుంబాలుగా ఏర్పడవు గదా! కనుక 
తెలుగు, తమిళాలు రెండూ సమానమయిన ప్రాచీనత కలవని అంగీకరించక తప్పదు.” 
(“ఆంధ్రవిష్ణువు కాలంలో వెలసిన తెలుగు వ్యాకరణం” రచన) 

ఇంతకూ మన బంగారం మంచిదైతే ఇతరులను నిందించవలసిన అవసరం 
లేదు! ఎందుకంటే పదాన్నీ పాటనూ, జనపదాన్నీ జానపదులనూ ఈసడించుకుంటూ 
“చిల్లరపాటలు”గా చిత్రిస్తూ వచ్చిన మన పండిత వర్గంలోని కొందరి వల్ల, ఆది 
నుంచీ విద్యను తమ గుత్తసొమ్ముగా భావించి ఇతర సామాజిక వర్గాలను విద్యకు 
దూరం చేసినందువల్లా, మన భాష ప్రాచీనతకు రకరకాల అడ్డంకులు ఏర్పడుతూ 
వచ్చాయి. అందుకే సుప్రసిద్ధ పరిశోధకులు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” గ్రంథకర్త 
అయిన కవి ఆరుద్ర చెప్పినట్టుగా మన పండితులకు పదకవిత్వమంటే ఈసడింపు. 
“ముది విటులు విధవ లంజలు పదకవితలు' అని నోటికొచ్చినట్టు తిట్టి పోశారు. 
నిన్న మొన్నటి దాకా అన్నమయ్య పదసంపదను కూడా విస్మరించాం. 32వేల 
సంకీర్తనలలో కేవలం 12వేలు మాత్రమే లభించటానికి మన పండితుల అ్రద్ధే 
కారణం. “పాటను కవిత్వంగా ఎంచక మనం చెడ్డాం. పాటనే తొలి కవిత్వంగా 
ఎంచి తమిళులు ప్రొచీన సాహిత్యమున్న వాళ్లయినారు”! ఉండడమే కాదు, తమ 
ప్రాచీన పాటలను విషయాలవారీగా వర్గీకరించుకుని 18 సంపుటాలుగా అరువు 
తెచ్చుకున్న ఛందస్సులలో గాకుండా సొంత దేశీయ ఛందస్సులో ప్రచురించుకున్నారు. 
ఈ సంకలన గ్రంథాలు ఎప్పటివి? క్రీ. శ. 4వ శతాబ్దివి. అంత మాత్రానే “తమిళులు 
ప్రాచీన సాహిత్యం గల వాళ్లయినా” ఈ సంకలనాలు “మన తెనుగు గడ్డ మీద 
జరిగిన సంకలనాలకు అక్షరాల అనుసరణే”నని కూడా ఆరుద్ర ఢంకా బజాయించి 
మరీ చెప్పారు. ఇంతకూ తమిళ సంకలనాలు దేనికి అనుసరణ? క్రీ.శ. 1-2 
శతాబ్దులకే హాలుడు (19-24) ఆంధ్రదేశంలోని ప్రాకృతగాథలను సేకరించాడని, 


అవి తెలుగు గాథలపై ఆధారపడిన “గాథాసప్తశతి”గా పేర్కొని “అప్పటి తెలుగు 
పాటలను ఎవరూ సంకలనం చేయకపోవడం మన దురదృష్టోమనీ ఆయన 
బాధపడ్డారు. నిజానికి తమిళుల ప్రాచీనతకు ఆనవాళ్లుగా పాత పాటల సంపుటాలు 
క్రీ.శ. 4వ శతాబ్దిలో వెలువడిన సమయానికే తెలుగునాట నందికేశ్వరుడి “అభినయ 
దర్పణము” రాతప్రతులన్నీ తెలుగు భాషలోనే ఉన్నాయనీ, ఈ (గంథం తెలుగు 
దేశంలోనే పుట్టిందనీ, గ్రంథకర్త తెలుగు వాడేననీ డాక్టర్‌ ఘోష్‌ పీఠిక ఆధారంగా 
ప్రసిద్ధ పరిశోధకులు దాక్టర్‌ పోణంగి శ్రీరామ అప్పారావు తన “నాట్య శాస్త్రము” 
గ్రంథంలో పేర్కొనడం విశేషం. పైగా, (ప్రసిద్ద భారతీయ నృత్య భేదాలన్నింటికీ 
మూలగ్రంథం నందికేశ్వరుడి “అభినయదర్పణ” మేనని పండిత మానవల్లి రామకృష్ణకవి 
అభిప్రాయం కూడా. అలాగే 'సంగంి వాజ్మయం క్రీ.శ. 4వ శతాబ్ది అని కొందరు, 
కాదు క్రీ.శ 7వ శతాబ్ది నాటిదని కొందరు తమిళ పండితులే వాదించుకున్నందున 
- ఆ వాజ్మయంతో కూడా నందికేశ్వరుడి రచన తులతూగుతుందనేది గుర్తించవలసిన 
అంశం. అలాగే తమిళుల 'సంగం” వాజ్మయం గురించి వినిపించే కథలు కూడా 
ఎంత విచిత్రమయినవో విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చిన తమిళ పండితుల నుంచే 
తెలుసుకోవచ్చు. క్రీ.శ. 4వ శతాబ్ది నాటి “సంగం” యుగాన్ని (సంఘం' అన్న 
సంస్కృత పదం నుంచే 'సంగం' పుట్టింది), తమిళ వాజ్మయాన్ని క్రీస్తుకు పూర్వందని 
వారి తాలూకు కొందరు పండితులు చూపే ఆధారం బహుచిత్రమయింది! “భూమి 
పుట్టకముందే, రాయీ రష్పా పుట్టకముందే” తమిళ భాష పుట్టిందని వాదించగలవారు 
కాలాన్ని కూడా పనిగట్టుకుని వెనక్కి నడిపించగల సమర్ధులు, దురభిమానానికి 
హద్దులు చెరపగలవారు! ఆగస్త్య మహాముని తదితర మునులకు తొలి స్థావరం, 
వారి పెరుగుదలకు ఆధారం ఆంధ్రదేశమనీ, మరీ ముఖ్యంగా కళింగమనీ నిరూపించిన 
తమిళ పండితుల్ని కాదనగలవారే దేవుడు (మహేశ్వరుడు) పాణినికి సంస్కృత 
వ్యాకరణాన్ని, అగస్యునికి తమిళ వ్యాకరణాన్ని ప్రసాదించాడని కోతలు కోశారు! 

తెలుగు సంస్కృతం వల్ల ఎదిగిందనీ, తమిళం మాత్రం సంస్కృతంతో 
ఎలాంటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన భాషనీ చెప్పే పెద్ద మనుషులు 
“సంగం” (కవుల, రచయితల సంఘం) కవుల్లో హెచ్చుమంది సంస్కృతభాషాభి 
మానులేనని మరచిపోతున్నారు! వారి లక్షణ “గ్రంథమైన “తొల్మాప్పియం” పేరులోనే 
“తొలి కావ్యం” సంస్కృత శబ్దాలకు అనువాదం. 


తమిళలిపి కూడా “బ్రాహ్మి లిపి నుండే పరిణమించిందని తమిళులూ 
అంగీకరిస్తారు. ప్రాచీన తెలుగు, ప్రాచీన తమిళాలకు బ్రాహ్మీతోనే మౌలిక సంబంధం. 
సంస్కృతం - తమిళం కలగలిసిన వ్యాకరణం “వీర చోళీయం”. తమిళకవులు 
సంస్కృత శబ్దాలను స్వీకరించారు. చివరికి తమిళ వేదమని చెప్పుకొనే “తిరుక్కురళొలో 
కూడా సంస్కృత శబ్దాలున్నాయని పండితుల నిర్ధారణ. కంబన్‌, అరుణగిరినాథర్‌లాంటి 
మహాకవులూ సంస్కృత శబ్దాలను యథోచితంగా వాడారు. చివరికి తమిళ 
బృహన్నిఘంటువులో ప్రవేశించిన సంస్కృత శబ్దాలూ ఇందుకు భిన్నం కాదు! 
అందువల్ల తెలుగు భాష సంస్కృతమయమని, కాబట్టి అది స్వతంత్ర భాషగా 
ఎదగలేదని పండితులలో ఒక వర్గం చేసే ప్రచారం కేవలం దుష్ప్రచారంగా 
పరిగణించాలి. తెలుగు దేశం తమకు ఉత్తరంగా ఉన్నందున తెలుగు వారిని 
ఉత్తరాదివారుగా భావించిన తమిళులు “వడుగరులు” అని పిలిచినట్టే సంస్కృతం 
ఉత్తర భారతదేశానికి చెందినది కాబట్టి తమిళులు దానిని 'వడుగర' సంప్రదాయంలోనే 
“వడచోల్‌” (ఉత్తరాది భాషు అని పిలిచారు. 

అంతేగాదు, క్రీ.పూ. 3వ శతాబ్దినుంచి క్రీ.శ. 8వ శతాబ్ది మధ్యకాలాన్ని 
వూహామాత్రంగా తమిళ 'సంగం సాహిత్యం” గా కొందరు తమిళులు గొప్పలు 
చెప్పుకొంటున్న సమయంలోనే బ్రిటానికా విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేసిన 
ప్రసిద్ధ పండిత సంపాదకులు సహితం తమిళ “సంగం” సాహిత్య కాలం క్రీశ. 1-4 
శతాబ్దుల మధ్యనాటిదని రూఢపరిచారు! ఇక ఈ సాహిత్యంలో ఉన్నవని చెప్పే 
పాటలు మదురైలో రాసినవనీ, వీటిలో రాజుల ప్రణయగాథలు, వారి పాలనాచర్యలూ 
రెండే రెండు (ప్రధానాంశాలనీ, “సంగం” సాహిత్యంలో పేర్కొన్న రాజులు పురాణ 
కల్పిత వ్యక్తులా, వాస్తవికమైన రాజులా అన్న విషయమై నిన్న మొన్నటిదాకా వివాదం 
నడిచిందని ప్రాచీన నాణాల ప్రసిద్ధ పరిశోధకుడు డాక్టర్‌ దేమె రాజారెడ్డి 
వెల్లడిస్తున్నారు. ఎందుకంటే చెన్నైలోని 'దినమలార్‌' అనే తమిళ పత్రిక సంపాదకుడైన 
డాక్టర్‌ ఆర్‌. కృష్ణమూర్తి, సంగం పాటలలో ప్రస్తావించి ఉన్న కొందరు రాజులకు 
లేదా సేనానులకు చెందిన నాణాలను కనుగొన్నారు. కాని ఈ నాణాలపైన 
ప్రస్తావించిన “మక్కొటె” “కుట్టివన్‌ కోటై” లాంటి పేర్లు గల రాజులే తమిళ దేశానికి 
అసలు సిసలు పాలకులని చెప్పడానికి ప్రయత్నించారు. కాని, సంగం యుగం 
నాణాలలో పెక్కింటికి పూర్వ చరిత్ర లేదని, పైగా వాటిని సంగం కాలం తరువాతి 


కాలానికి చెందిన చేర, చోళ, పాంద్య రాజులకు అంటకట్టడం జరిగిందనీ డాక్టర్‌ 
రాజారెడ్డి నిరూపించారు! చరిత్రలో శాతవాహనుల పాలన క్రీస్తుపూర్వం 1వ శతాబ్దిలో 
ప్రారంభమయిందనీ, శాతవాహన కాలానికి పూర్వమున్న రాజుల పేర్లు అనేక నాణాలు 
మన రాష్ట్రంలోని కోటలింగాల, సింగవరంలలో బయల్పడడంతో తెలుగు జాతి 
భాషా చరిత్ర మరింత ప్రాచీనతను సంతరించుకుందనీ అర్థమవుతోంది. 

అంతేకాదు, తెలుగు కథలు వినిపించిన గుణాఢ్యుని ప్రాచీన “బృహత్మథాను 
(క్రీపూ. 250-150తమిళులు “పెరుంగదై” పేరుతో అనువదించుకున్నారని చెప్పడానికి 
కూడా మన వాళ్లు జంకారు! “తిరుక్కురళ్‌” రచయిత ఆంధ్రుడైన కుందకుందాచార్యులేనని 
(కొనకండ్ల వాసి - అనంతపురం) చెప్పుకోవడానికి కూడా మన వాళ్లు బిడియపడ్డారు! 
తమిళ ఛందానికి తెలుగు ఛందస్సు ఆధారమని, ఆ ఛందస్సు లక్షణ కర్త అయిన 
వాంఛయ్య (తమిళనాడులో స్థిర పడినందున వాంఛియార్‌ అయ్యాడు) అనీ, “వడుగ 
ఛందం” అంటే తెలుగు ఛందం అని తమిళుడయినా చెప్పుకున్నాడు గాని మన 
వాళ్లు, ఇప్పుడు ఇంగ్లీషులో మాట్లడకపోతే ఏదో న్యూనతా భావానికి లోనయినట్టుగానే 
ఈ విషయంలోనూ కుంచించుకుపోయారు! తమిళులు తెలుగు భాషను ప్రాచీన 
కాలంనుంచీ, “వడగు” (వడగరు” లేదా “వడుగరు” లంటే తమిళదేశానికి ఉత్తరంగా 
ఉన్నందున తెలుగువారని అర్థం) అనేవారు. తమిళులు ప్రాచీనంగా చెప్పుకునే 
“సంగం” సాహిత్యంలోనే ఈ “వడగ” శబ్దం కనీసం 9 సార్లు వాడారని పండితులు 
నిర్ధారించారు. ఎందుకంటే, అరవంలోని “యాప్పిరంగన్‌” అనే ఒక ఛందశ్చాస్తంలో 
(నన్నయ్యకు పూర్వం) వాంఛయ్య అనే తెలుగు లక్షణవేత్త రచించిన గ్రంథాన్ని తాను 
చూసినట్లు తమిళ [గ్రంథ రచయితలు పేర్కొన్నారని పరిశోధకులు చెప్పారు. దానికి 
రుజువు ఏమిటంటే - తమిళ కవే “వాంఛియార్‌ సేయిద వడగు ఛందవు” (వాంఛయ్య 
చేసిన వడగు భాషా ఛందస్సు) అని స్పష్టంగా పేర్కొనడంతో నన్నయకు పూర్వమే 
తెలుగు కవులు ఛందో (గ్రంథాలు రాసి ఉండాలని రూఢమవుతోందని, ఈ లెక్కన 
నన్నయ్యకు చాల కాలం ముందే తెలుగులో, “దేశి” ఛందంలో (గ్రంథాలు వెలువడి 
ఉండాలనీ పింగళి లక్ష్మీకాంతంగారు చెప్పారు! 

“మార్గ” (సంస్కృతం ఆధారంగా) తో పాటు “దేశి” పదాలు కూడా సాహిత్య 
పరంగా, సంగీతపరంగా, నాట్యపరంగా భాషా ప్రయోగంలో ఉన్నాయని (“మార్గ, 
దేశి విభాగేన/సంగీతం ద్వివిధం - దేశే దేశేషు సంగీతం/తద్దేశీత్యభిధీయతే”) 
వీరేశలింగంగారు స్పష్టం చేశారు. ఇంత ప్రాచీన రచనలను (శ్రద్ధతో తెలుగు వాడు 


కాపాడుకోలేదు గనుకనే లక్ష్మీకాంతంగారు “ప్రాకృత, సంస్కృతాలతోపాటు తెలుగు 
గ్రంథాలు దేశి ఛందంలో చాలా ఉండి ఉండాలని” చెప్పారు. అయినా వాటి 
తబిశీళ్లు తవ్వి తీసుకోలేకపోయాం. తెలుగు గ్రంథాలు దేశి ఛందంలో “ఉండి 
ఉండాల”ని వూహతోకాదు, ఖచ్చితంగా ఉన్నాగాని “దేశి” పదాలను, దేశి సాహిత్యాన్ని 
“గాసట బీసటగా” భావించిన పండితులే ఆ పద సాహిత్యాన్ని, “దేశి” సాహిత్యాన్ని 
కూడా నామరూపాలు లేకుండా చేశారంటే ఎవరూ బాధపడనక్కరలేదు. ఈ వినాశానికి 
నారు పోసి నీరు పెట్టిన వాళ్లు 'మనవాళ్లయ్య లేనంటే ఎవరూ నొచ్చుకోనక్కరలేదు! 

నన్నయభట్టారకునికి “ఆదికవి” బిరుదు తగిలించిన పెద్దమనుషులే తెలుగు 
ప్రాచీనతకు సంబంధించిన లిపి, భాషా, సాహిత్య శాసనాది ఆకరాలకు కూడా 
అంత్యక్రియలు తల పెట్టారని చెప్పాలి! ఎందుకంటే, తనకు “ఆదికవి” బిరుదు తొడగమని 
నన్నయ ఏనాడూ కోరుకోలేదు. నన్నయ మహాభారత రచనను అంత చిక్కగా, చక్కగా, 
ప్రొఢంగా రూపొందించాడంటే అతనికి ముందు కనీసం 500 సంవత్సరాల చరిత్ర 
తెలుగు భాషా సాహిత్యాలకు ఉండి తీరాలి. ఇందుకు దాఖలా రాజరాజ నరేంద్రుడు 
జరిపిన సాహిత్య సభలను ప్రస్తావిస్తూ నన్నయ మహాభారత రచనకు తానే పొందు 
పరిచిన “అవతారిక” చాలు. సంస్కృతంలో అలంకార శాస్త్ర గ్రంథాలు “గిలక 
గలిగిన 50 మంది తెలుగు పండితులకు నన్నయ ప్రస్తావించిన, తానై నిర్వహించిన 
రమ్యమైన “సకల సూరి సభ”ల గురించి తెలియదా? పోనీ ఆ పండిత (సూరి) 
సభలలో పాల్గొన్న పండితులు నన్నయ అంతటివారు కాకపోయినా దాని దుంపతెగ 
నాలుగు చరణాలైనా వారు రాసి ఉండరా! నన్నయ కాలంలో విద్యా గోష్టులు జరిగే 
పండిత సభలున్నాయనీ, ఆ సభలలో వివిధ రంగాలలో నిష్టాతులైన వారు పాల్గొన్నారనీ 
నన్నయే చెప్పుకున్నాడు గదా. ఈ సభలలో “తెలుగు కవులు కూడా ఉండవచ్చు” 
నని నంగి నంగి కబుర్లు చెప్పే కొందరు వాదుకు దిగినా, నన్నయ పేర్మొన్న ఆ 
పండితులూ, పురాణ కర్తలూ, శృంగారాది రసాలతో, భావాలతో ప్రకాశించి కొత్త 
అర్థాలతో వాక్యాలు రచించడంలో నిపుణులైన ఆ మహా నేర్చరులూ, అధిక 
ప్రజ్ఞావంతులయిన ఆ తర్మశాస్త్ర పండితులూ ఎవరు? ఎవరై ఉంటారు? వీరంతా 
తన విద్యా గోష్టుల్లో ఉన్నారని చెప్పిన నన్నయ వారెవరో, వారి పేర్తేమిటో చెప్పకుండా 
తెలివిగా తప్పించుకుని పోయాడు. కాగా, నన్నయను “ఆదికవిగా ప్రకటించేసి 
తెలుగు ప్రాచీనతకు చెదలు పట్టించిన ఆ తరువాతి పండిత కవులు కూడా నన్నయ 


మాటమాత్రంగా ప్రస్తావించిన ఆ “మహాపండితుల” పేర్లను గాని ఆనాడు “సుచరిత్ర 
పావన పయఃపరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనా”లలో ఈదులాడిన పండితుల 
గురించిగానీ, చివరికి తనకు భారత రచనలో తోడుగా నిలిచాడని నన్నయ చెప్పిన 
బహు భాషా పండితుడైన నారాయణభట్టు గురించిగానీ, అతని రచనల గురించిగానీ 
ఎలాంటి వివరాలూ చెప్పకుండా తప్పించుకున్నారు! 

కేవలం సంస్కృతంలో ఆదికవులయిన వాల్మీకిని, వ్యాసుడిని మాత్రమే భారత 
రచనలో నన్నయ తలచుకోడానికి కొందరు సాహిత్య ధూర్తులు ప్రగల్భిస్తున్నట్టుగా 
“నన్నయ తనకు ముందు చెప్పదగిన తెలుగు కవులు ఎవ్వరూ లేకపోవడమే” 
కారణమా? అందువల్లనే నన్నయను “ఆదికవి” గా పరిగణించవలసి వచ్చిందా? 
అదే నిజమైతే నన్నయ తానే రాసుకొన్నట్టు “బహు భాషల, బహు విధముల” ఎలా 
చెవులొగ్గి భారత కథను వినగలిగాడు? తన రచనను లోతులకు వెళ్ళి ప్రశస్తమైన 
బుద్ధితోనూ, ప్రసాద గుణంతోనూ తాను రాసిన కవిత్వంలోని “అక్షర రమ్యత”ను, 
తెలుగు సుభాషితాలను మెచ్చుకున్నవాళ్ళు తెలుగు కవులు గాక తెగులు పట్టిన 
కవులెలా అవుతారు? అసలు విషయం, కొందరు తెలుగు పండితులు వాపోతూ 
వచ్చినట్టు నన్నయకు ముందు “చెప్పుకోదగిన తెలుగు కవులెవరూ లేకపోవడం 
వల్ల” సంస్కృతపు “ఆదికవుల్ని! తలుచుకోవడం కాదు. అసలు రహస్యమంతా నన్నయ్యకు 
పూర్వం తెలుగు కవిత్వం లేదనీ, నన్నయతోనే తెలుగు పదాలకు, కవితలకూ పొద్దు 
పొడిచిందనీ భావించి, మనకు తెలియని వేరే ప్రయోజనాల వల్ల కథలల్లి నన్నయకు 
పూర్వమే కాదు, అతని కాలంలోనూ ఉద్దండులూ, సమ ఉజ్జీలయిన పండిత కవులను, 
వారి రచనలను కావాలనే కనుమరుగు చేయడంలోనే ఉంది! 

తిరుమల - తిరుపతి దేవస్థానాల సంయుక్త ప్రచురణగా వెలువడిన కవిత్రయ 
మహాభారతానికి పీఠిక రాసిన ప్రధాన సంపాదకుడు జి.వి.సుబ్రమణ్యం కూడా 
ప్రాచీన శాసనాలను ప్రస్తావిస్తూ తెలుగు ప్రాచీనతనకు నివాళిగా “శాసన పద్య 
శైలిలో పోలిన రచన ఒకింత గోచరించటం వలన నన్నయకు రెండు మూడు వందల 
యేండ్ల ముందు నుండే తెలుగు పద్యకవిత్వం” ప్రజాదరణ పొందినదని ఒప్పుకొనక 
తప్పలేదు. నన్నయకు ముందు సాధారణ కవి పండితులే గాక ప్రసిద్ధులైన పండిత 
కవులు కూడా ఉండి ఉండాలి. కాని “ఉండాలి” అని మాత్రమే కాదు, ఉన్నారని 
నిరూపించుతూ చెప్పిన వారున్నారు. వారిలో ఒకరు విద్వాన్‌ కె. వి.సుబ్బరాఘవ కవి 


(1940లో మదరాసులోని మాంబళంలో విశిష్ట ఉపాధ్యాయునిగా పనిచేసిన 
పరిశోధకుడు). నన్నయకు ముందున్న ప్రసిద్ధ పండితకవులలో అధర్వణాచార్యుడు 
ఒకరనీ, అయితే ఆయన 'జైని కవి కావడం వల్ల నన్నయ కన్నా ముందు ఆయన 
రాసిన మహాభారత రచనను పనిగట్టుకొని తొక్కిపెట్టారని సుబ్బరాఘవకవి 
వెల్లడించాడు. అలాగే భీమన “రాఘవ పాండవీయం” కావ్యాన్ని కూడా చాల 
కాలం పాటు కనుమరుగుచేశారు. అంతేగాదు, నన్నయకు ముందు అనేక సంవత్స 
రాల నుండే తెలుగు (ఆంధ్రం)లో తొలి వ్యాకరణ కర్తలెందరో ఉన్నారని, వారిలో 
కాణ్వుడు, హేమచంద్రుడు, రావణుడు, పుష్పదంతుడు ప్రముఖులనీ ఆయన 
పేర్కొన్నాడు. అధర్వణాచార్యులు మున్నగు వారు ఈ విషయాన్ని కూడా వెల్లడించారని 
సుబ్బరాఘవకవి “ఆంధ్రము -ప్రాజృన్న పార్యయుగము అన్న రచనలో తెలిపారు. 
నిజానికి, నన్నయ్యకు కనీసం వందేళ్ళ ముందు, అంటే 10వ శతాబ్దికి చెందిన 
అధర్వణాచార్య పండితుడిని వీరేశలింగం లాంటి పండితులు సైతం పదిహేడవ 
శతాబ్దంలోని వాడుగా చిత్రించడం అధర్మమని సుబ్బరాఘవ కవి నిరసించవలసి 
వచ్చింది. ఎందుకంటే, “వికృత వివేకము” “ఆంధ్ర మహాభారతము” రాసిన 
అధర్వణాచార్యుడు “త్రిలింగ శబ్దానుశాసని (సమగగ్రాంధ్రవ్యాకరణం) కర్త కూడా. 
కాని భారతం విరాట, ఉద్యోగ, భీష్మ పర్వాలు మాత్రమే అధర్వణుడు రాశాడని 
చెప్పి అతణ్ణి సోదిలోకి రాకుండా చేయాలని కొందరు పండితులు పన్నుగడ పన్నారు. 
కాని తెలుగు పండిత పరిశోధకులైన తిమ్మావజ్ఞ్జల కోదండరామయ్య మహాభారతం 
అన్ని పర్వాలనూ అధర్వణాచార్యుడు రాశాడని రుజువులతో నిరూపించి నోరు 
మూయించాల్సి వచ్చిందని మనం మరువరాదు. అయినా కొందరు పండితులకు 
తమ తప్పు దిద్దుకునే సంస్కారం లేదు. అలాంటి అధర్వణ కృతిని ఎందుకు 
కనబడనివ్వకుండా చేశారో చెప్పరు. అంతేగాదు, అధర్వణుడు ఎంత ప్రాచీనుడో 
తెలియజేసే సూక్తి ఒకటి విస్తృతంగా ప్రచారంలో ఉండేది : ప్రమాద వశాత్తు 
“సంస్కృతంలో అపశబ్దం ఉచ్చరిస్తే పాణిని స్మరించుకోవలసిందే” ననీ “ఆంధ్రంలో 
అపశబ్దం ఉచ్చరిస్తే అథర్వుణునే స్మరించుకోవాల”నీ ఒక నానుడిగా మారింది. 
అలాగే నన్నయకు ముందున్న అనేక ఉదాహరణ కావ్యాలు (గ్రంథాలు) అజాపజా 
లేకుండా పోయాయని పండితులు ఆందోళన చెందారు. మండ లక్ష్మీనృసింహ కవి 
తన “ఆంధ్ర కౌముది”లో కూడా నన్నయ్యకు ముందున్న ప్రాచీనాంధ్ర కవులు 


కొందరిని పేర్మొన్నాడని సుబ్బరాఘవకవి రాశాడు. ప్రకృతులుగా, అంటే (ప్రజల 
భాషలుగా వర్టిల్లిన భాషలలో ఒకటైన ప్రాకృతంలో రాసిన వ్యాకరణాలు 
కనబడుతున్నాయి కానీ, ఆంధ్ర వ్యాకరణాలను కనబడనీయకుండా చేశారని కూడా 
సుబ్బరాఘవ కవి ఆవేదన వెలిబుచ్చారు. 

తెలుగు ప్రాచీనతలో అంతర్వాహినిగా ఉండవలసిన సాహితికి వెలలేని 
కానుకలుగా, తెలుగు జాతి కాణాచిగా ఉండవలసిన ఇన్ని “తెలుగు వ్యాకరణములు, 
సూత్రములు, వృత్తులు కనబడుచుండగా ఇవి కల్పింపబడినవనుటకంటే అన్యాయము 
మరొకటిలేద”ని ఆయన శఠించవలసి వచ్చింది! ఆంధ్రంలో క్రీ.శ. 6వ శతాబ్దం 
నాటికే వాజ్మయం ఉన్నదని చెప్పాడు. ఆ మాటకొస్తే నన్నయ్య మాటమాత్రంగా 
పేర్కొన్న “బహుభాషలు”లో పన్నెండు రకాల ఆంధ్ర భాషలు కూడా ఉండి ఉండాలి. 
అవి - “ఆంధ్రము, ఆంధ్రేయణము, కోసలాంధ్రము, హేరంభకాంధ్రము, 
కళింగాంధ్రము, మల్లికాంధ్రము, ద్రమిళాంధ్రము, గుహకాంధ్రము, రౌద్రకాంధ్రము, 
క్రౌంచ కాంధ్రము, పిఠకాంధ్రము” అని కొందరు పండితులు వింగడించడం జరిగింది. 
శాతవాహనరాజుల్లో ఒకరైన శాతకర్ణిరాజు అనుమతిచే కళింగాంధ్రము, 
రౌద్రకాంధ్రము అనే రెండు భాషలను “సర్వశాస్త్ర విశారదుడై వేదవేదాంగ పారగుడైన 
నందివర్ధన దేవళరాయులచే కృష్ణా-గోదావరీ నదుల మధ్యస్థ” ప్రాంతాల్లో 
వర్ధిల్లచేయడం జరిగిందని ఒక ఇతిహాసగాథ. ఇది “భాషాధికరణము”లో ఉన్నదని 
సుబ్బరాఘవ కవి చెప్పారు. అందాకా ఎందుకు? నన్నెచోడుడు నన్నయ్య కన్నా 
ప్రాచీనుడని మానవల్లి రామకృష్ణకవి సలక్షణంగా చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చిన 
పండిత వర్గానికి చెందిన దివాకర్ల వేంకటావధాని సహితం - ప్రసిద్ద శాసన 
పరిశోధకుడు, చరిత్రకారుడు అయిన నిన్న మొన్నటి బి.ఎన్‌. శాస్త్రి, ఉస్మానియా 
విశ్వ విద్యాలయం పిహెచ్‌.డి. డిగ్రీ కోసం నన్నెచోడుని పై సమర్పించిన పరిశోధనా 
వ్యాసంలో నన్నైచోడుడే “ఆదికవి"గాని నన్నయ్యకాదని రాసినందుకు, ఆ అధ్యయనాన్ని 
తీసిపారేస్తే తప్ప డిగ్రీ ఇవ్వబోమని ఆగ్రహించారంటే, తెలుగు ప్రాచీనత నిరూపణకు 
ఈ బాపతు పండితులు చస్తే ముందుకు రారని తేలిపోయింది! చివరికి బి.ఎన్‌. శాస్తి 
పౌరుషజ్వాలతో 'నేనా అధ్యాయం తొలగించను. నీ డిగ్రీ నాకక్కరలేదిని ప్రకటించి 
ఆ ధీసెస్‌ను అటకెక్కించుకోవలసి వచ్చిందంటే నన్నయ్యకు 'ఆదికవి' బిరుదు తగిలించిన 
పండితుల వల్ల తెలుగుభాష పుట్టుపూర్వాల పరిశోధనకు తరతరాలుగా ఎంతటి 


నగ, 


హాని జరిగిందో అర్ధంచేసుకోవచ్చు. అందుకనే, గాడి తప్పిన తమిళ సోదరుడు 
తెలుగు ప్రాచీనతను కాదని నిరూపించడానికి నన్నయ నాటి “ఆదికవి” బిరుదునే 
ఉదాహరించనప్పుడు మన పండితులు ముందుకు వచ్చి ఖండించలేకపోయారు! 
ఇక సంస్కృత - తెలుగు సంబంధాలంటారా, ఈ ప్రపంచంలో ఆదాన 
ప్రదానాలతో నిమిత్తం లేకుండా ఎదిగే భాషలంటూ ఉండవు. ఒక దశలో 
రాజభాషలుగా ఉన్న ప్రాకృతం, పాలీ, సంస్కృతాలు ఇప్పుడు రాజభాషలు కావు. 
కాని “అన్ని భాషలకు మూలం సంస్కృతమేనని' చెప్పడం మాత్రం సాహసం. నిజానికి, 
ఈ విషయాన్ని తిరుమల రామచంద్రలాంటి బహు భాషాపండితులూ, పరిశోధకులే 
ఏనాడో తేల్చి చెప్పారు. తెలుగు - ప్రాకృతాల మధ్య సంబంధాల గురించి చెబుతూ 
ప్రాకృతం “ప్రజల భాష, ప్రజల నిత్య వ్యవహార భాష, ప్రజల (ప్రేమ భాష. ప్రజల 
కష్ట సుఖాల భాష. ఇదే ప్రకృతుల - ప్రాకృతుల భాష- ప్రాకృత భాష” అన్నారు. 
అంతేగాదు, మానవజాతి తొలిచ్చందోరూపమైన రిగ్వేదంలో ప్రాకృత భాషా రూపాలు 
కనిపించినందువల్ల రిగ్వేద భాషకన్నా అతి భిన్నమూ అపరిషృతమూ అయిన భాష 
ఒకటి ఉందని, అదే ప్రాకృతమని, లేదా ప్రాకృత మూలమనీ భావించవచ్చన్నారు. 
ప్రాకృత భేదంగానే సంస్కృతం (సంస్మరించుకుని) పుట్టింది, ప్రాకృత భేదమే 'పాలీగా 
అవతరించింది; అలాగే ప్రాకృతం రాజభాషగా ఉండి, తెలుగుమాత్రం ప్రజల భాషగా 
సమకాలంలో వర్ధిల్లుతూ వచ్చింది కనుకనే ప్రాకృత భాషలను ప్రస్తావించిన 
భరతాచార్యుడి ప్రకారం, మాగధీ ప్రాకృతమనీ, శౌరసేనీ ప్రాకృతమనీ, దాక్షిణాత్య 
ప్రాకృతమనీ, మహారాష్ట్ర ప్రాకృతమనీ, తెలుగు ప్రాకృతమనీ రకరకాలుగా 
రూపుదిద్దుకున్నాయని చెప్పాడు. ఈ సంసర్గత ఫలితంగానే సంస్కృతం నుంచి 
తెలుగులోకి, తెలుగు నుంచి సంస్కృతంలోకి తెలుగు పదాలు ఎలా వెళ్లాయో, 
ప్రాకృతం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ప్రాకృతంలోకి 'పాలీ లోకి పాకిపోయి 
పదసంపదలో ఆదాన ప్రదానాలు జరిగాయి. అయితే అంతమాత్రం చేత సకల 
భాషలకు ప్రాకృతమో, సంస్కృతమో మూల భాష అని ప్రచారం చేయకూడదు. 
నిజానికి సంస్కృతం సహా అన్ని భాషలకు మూలం “బ్రాహ్మీ” లిపి అని పండితులు 
తేల్చారు. ఈ “బ్రాహ్మీ మూలం ద్రావిడ భాషా కుటుంబంలోని ప్రాచీన తెలుగు 
అనీ, అశోకుని కాలాని కంటే (క్రీ.పూ. 300 సంవత్సరాలు) ముందటిదైన తెలుగుకు, 
అంటే క్రీ.పూ. 400 సంవత్సరాల నాటి తెలుగుకు ప్రాచీన రూపం “బ్రాహ్మీ కాగా, 


23 


భాష తెలుగు ప్రాకృతం” అని పండితులు, పురాతత్వ శాస్త్రవేత్తలు భావించారు. 
ఎందుకంటే, తమిళం, తెలుగు ప్రాచీన ద్రావిడ భాషలు కాబట్టి, ప్రాచీన తమిళం 
“'గ్రంధ' లిపిలో రాయగా, ప్రాచీన తెలుగు “బ్రాహ్మీ లిపిలో ఉందనీ, ప్రాకృతం, 
పాలీ, సంస్కృతం - ఈ మూడూ తెలుగు నుంచే బ్రాహ్మీ లిపిని అరువు తెచ్చుకున్నాయని 
“హిడెన్‌ హెరిటేజి” (గ్రంధంలో తమిళ పరిశోధకుడు దాక్టర్‌ కాశిపాండ్యన్‌ పేర్కొన్నారు! 
దీన్ని బట్టి చూస్తే సంస్కృత సాహిత్యంతో కంటే తెలుగు భాషకు తమిళ, కన్నడాది 
ద్రావిడ భాషా కుటుంబంతో రూప సంబంధం ఉందని స్పష్టమవుతోందని “ద్రావిడ 
భాషా పరిశీలనం”లో సంస్కృతాంధ్ర భాషా పండితులు, వ్యాకరణ శాస్త్రవేత్త అయిన 
“కళాప్రపూర్ణ” శ్రీవరుల చినసీతారామస్వామి శాస్తి ఉదాహరించారు. ఈ విషయ 
పరిశీలనలో ప్రస్తుత గ్రంథకర్త అయిన డాక్టర్‌ పూర్ణచంద్‌ సమన్వయ దృష్టితో ఒక 
మంచి పరిశీలన జరిపారు: “ద్రావిడ భాషా స్వరూపాన్ని అధ్యయనం చేసినప్పుడు 
తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయనే పేరుతో తెలుగు భాషని 
పరిగణనలోకి తీసుకోకుండా పరిశోధకులు ప్రక్కన పెడుతూ వచ్చారు. కాని పాణినీయ 
సంస్కృత భాషకు సమాన కాలంలో రూపొందిన ప్రోటో (ప్రాచీన) తెలుగు భాష 
మాట్లాడిన ప్రజలు నిర్వహించిన చారిత్రక పాత్ర గణనీయమైంది.” సంస్కృత భాష 
మాట్లాడిన ప్రజలతో సాహచర్యం అంతగా లేనప్పుడు వారి భాషలో సంస్కృత 
పదాలు ఎక్కువగా ఉండకపోవడం సహజమనీ, తెలుగులో సంస్కృతపదాలు మితిమీరి 
కన్చించడమే సంస్కృత ప్రజలతో వారికి గల సంబంధాలకు, తెలుగు భాష ప్రాచీనతకూ 
నిదర్శనమని పూర్ణచంద్‌ చెప్పారు. కాని, నిజానికి ఎప్పుడూ సంస్కృతం రాజభాషగా, 
రాజాశ్రయులయిన పండితుల భాషగానే ఉంటూ వచ్చింది గాని, “ప్రజల భాషగా 
మాత్రం కాదు! ఈ విషయాన్ని “తెనుగువారి చదువు” అన్నరచనలో కవి, పరిశోధకులు 
మారేపల్లి రామచంద్ర శాస్త్రి ప్రస్తావిస్తూ “తొలి 'తెన్‌' (తెలుగు) పలుకుమానుపు 
భారత ఖండమంతటను నెజిసియుండెననుటకు తార్మాణం” గా మల్తో, పాట్నాల 
దగ్గర, కొలామీ నాగపురవాయవ్య భాగంలోనూ, బ్రాహూయీ సింధు, బెలూచిస్టాన్‌ల 
లోనూ వాడుకలో తెలుగు వ్యాపించి ఉండడాన్ని పేర్కొన్నారు! అంతేగాదు, ప్రాచీన 
'తెన్‌ (తెలుగు) పలకులో వ్రాగమి, అంటే వాజ్మయం ఉందనీ, అందులోంచి ఆర్యులు 
సుమారు పదమూడువేల ఏండ్లకిందట సంగ్రహించినట్లు తెలుస్తున్నదనీ, కాబట్టి, 
దాని తొలిబిడ్డలయిన తమిళంలోనూ, తెనుగులోనూ “వ్రాగమి” అప్పటి నుండే ఉందనీ 


24 


భావించవచ్చునని రామచంద్రశాస్త్రి స్పష్టం చేశారు. అయితే ఇప్పుడా వాజ్మయ 
సంపద కానరాదనీ, అది ఎట్లుపోయిందో కూడా తెలియదని చెబుతూ, ఈ 
విపరిణామానికి, ఈ వినాశానికి తెలుగుదేశంలో పెచ్చరిల్లిన మతద్వేషాలే కారణమని 
కొందరి తలంవని రాశారు. అంటే, పోయింది పోగా ఏతావాతా మిగిలిన 
పాతవాజ్మయం సహితం క్రీ.పూ. ఆరవ శతాబ్దానిదే కావడం విశేషం! అంతేగాదు, 
రామచంద్రశాస్త్రిగారు మితిమీరిన సంస్కృత భాషా ప్రియుల నెత్తిపైన ఒక బండరాయి 
కూడా విసిరారు: “మేలి వాజ్మయం (వ్రాగమిలో మొదట ఎన్నికకు వచ్చింది పదకొండవ 
శతాబ్దపు నన్నయ భారతం. అప్పటికి తెనుగు సంస్కృత పదములతో నిండిపోయి 
బ్రాహ్మణుల పెద్దరికం క్రిందికి తాను వచ్చుట చాటుకున్నది.” అంటే, మరో మాటలో 
చెప్పాలంటే శాతవాహన రాజ్యపాలనలో ప్రారంభమైన తెలుగు భాష సంస్కృతీకరణం 
నన్నయతో పూర్తి అయిందన్నమాట! అందుకే ఆచార్య గంటి జోగిసోమయాజులు 
తన పరిశోధనలో నన్నయకు వేయి సంవత్సరాలకు ముందే తెలుగు భాష ఉందని 
ఒకటికి పదిసార్లు గుర్తు చేయాల్సివచ్చిందని మరవరాదు. అలాగే, తెలుగుభాషకు 
రెండువేల సంవత్సరాల చారిత్రక యుగపరిణామం ఉందని పండిత కోరాడ 
మహదేవశాస్తినీ, మొత్తం తెలుగు చారిత్రకోదయకాలం 1957 సంవత్సరాలని 
ఆచార్య జి. ఎన్‌. రెడ్డి తేల్చారు. అయితే కాలక్రమంలో ప్రాకృత, సంస్కృత, పాలీ 
పదాలకు తోడు అనంతరకాలంలో విదేశీ పాలకుల రాజ్యవిస్తరణలో భాగంగా 
డచ్చి, పోర్చుగీసు, పారసీకం, ఉర్జూ, ఇంగ్లీషు భాషా పదాలు కూడా తోడై, మధ్యేమధ్యే 
తన తనాన్ని కొంత కోల్పోతున్నా తెలుగు భాష, తెలుగు వాజ్మయం ('వ్రాగమి” 
అసాధారణమైన తన గ్రాహ్యశక్తి కొద్దీ పదసంపదను పెంచుకుంటూ నానాటికి 
సుసంపన్నమవుతూనే ఉంది. సంస్కృతం ప్రభావంలోకి వెళ్లని (నాన్‌-సాంస్ర్కిటిక్‌) 
మత ధర్మాలన్నీ వస్తుతహ తెలుగు దేశంలోనే ప్రభవిల్లుతూ వచ్చాయి. బుద్దుడు, 
మహావీరుడూ ఉత్తరాదివారైనా బౌద్ధం, జైన ధర్మాలు వ్యాపించి వర్ధిల్లింది తెలుగు 
గడ్డపైనేనని మరవరాదు. ఈ రెండు ధర్మాలకు, శైవ, వైష్ణవ మతాలకూ మధ్య 
ఘర్షణల మూలంగానూ శైవ, వైష్ణవ మతాల మధ్య కుమ్మలాటల ఫలితంగాను 
ఎంతో తెలుగు సాహిత్యం, బౌద్ధ సాహిత్యం మంటగలిసిపోయిందనీ, బౌద్దారామాలను, 
చైత్యాలను “లంజదిబ్బల”ని కూసి, కూల్చివేసిన వాళ్లు బౌద్ధ సాహిత్యాన్ని మాత్రం 
ఉంచుతారా అని తిరుమల రామచంద్ర ఒక సందర్భంగా వెలిబుచ్చిన సమంజసమైన 


అనుమానం పెనుభూతం కాకపోయినా సారభూతమైన అభిశంసనగానే మనం 
పరిగణించక తప్పదు! ఈ దశలో ద్రావిడ నాగరికతకు ముందున్న గిరిజన (ఆదివాసీ) 
భాషల ఉనికీ, ఉసురూ ఏమయ్యాయ్యో తెలియదు, ఈ భాషలు వ్యాప్తి అయి బతికి 
ఉన్న కాలం ఎక్కువలో ఎక్కువగా క్రీస్తు పూర్వం ౩వ శతాబ్టిగా బర్జన్‌సేన్‌ (Essays 
on South India) పేర్కొన్నాడు. ఈ కాలం ఏది? 'బ్రాబ్మూ' లిపిలో ఆది తమిళ 
శాసనాలు వెలువడక ముందే ఈ గిరిజన భాషలు ఉనికిని చాటుకోగా, శాతవాహనుల 
కాలానికి ముందే ఆది తెలుగు పరివ్యాప్తమయిందన్నాడు బర్టన్‌! సంస్కృతంతో 
నిమిత్తం లేని అన్ని మతాలూ తెలుగు గడ్డ నుంచే ప్రభవించాయి (బౌద్దం, జైనం 
వగైరా). ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పెంచి పోషించడంలో తెలుగు అగ్రగామి 
పాత్ర వహించిందని చెబుతూ బర్టన్‌ మరో విషయం స్పష్టం చేశాడు : “అంతటి 
సువిశాల ప్రాంతంలో ప్రభవిల్లిన తెలుగు, బలమైన సమైక్యతా లక్షణాలు లేకుండానే 
క్రీ.పూ. 1500 నుంచి చారిత్రక విభాత సంధ్యల వరకూ చెక్కుచెదరకుండా ఉండడం 
అసాధ్యం” అని కితాబు యిచ్చాడు (6 Hidden Heritage" లో తమిళ పరిశోధకుడు 
కాశీపాంద్యన్‌, 1988). ఈ ్రశస్తికి కారణాలను తిరుమల రామచంద్ర “గాథా 
సప్తశతిలో తెలుగు పదాలు” అన్న గ్రంథానికి రాసిన పరిచయంలో మనం చూడొచ్చు: 
“కీ.పూ.4 - 8 శతాబ్దుల నాటికే ఆంధ్ర దేశంలో బౌద్ధమతం పాతుకొని ఉంది. 
హైందవ మతఛాయలు ఎక్కడా కనిపించవు. ఆనాటి ఆంధ్రులు పూర్తిగా బౌద్దాన్నే 
ఆదరించారని చెప్పడానికి సందేహంలేదు. బౌద్ధంతోపాటు ప్రాకృత భాషకు కూడా 
విపరీత ప్రజాదరణ లభించింది. దేశి భాష అనుకునే తెలుగు భయం భయంగా 
ఏమూలనో నక్కి వుండవచ్చు. భవిష్యత్తులోని పరిశోధనలో అలా చీకటి కోణాల్లో 
దాగున్న తెలుగుకు వెలుగు నీయవచ్చు. .... బౌద్ధాన్ని అవలంబించిన ఒక బ్రాహ్మణ 
కుమారునితో బుద్దుడు ప్రాంతీయ పదాలను వాడుకోవటంలోని విశిష్టతను విప్పి 
చెప్పాడని” రామచంద్ర వివరించారు. 

భట్టిప్రోలు లిపి (క్రీ.పూ. 4 శతాబ్ది) నుంచే నేటి తెలుగు లిపి పరిణామం 
చెందింది. ఆ మాటకొస్తే “బ్రాహ్మీ"'యే “ఇండియాలో తొలి లిపి ” కనుక సకల 
భాషలకు తల్లి “బ్రాహ్మీ” అనీ, దీనినుంచే కన్నడిగులు/అరవలు సంస్కృత గ్రంథాలు 
రాసుకున్న 'గ్రంధ' లిపి/తుళు/మలయాళం/మోడీ(మహారాష్ట్ర) లిపులు, ఓ్రలిపి, 
నాగరీలిపి (ఉత్తరభారతం), గురుముఖీ, దోగ్రీ (జమ్ము-కాశ్మీర్‌), నేవారీ (నేపాల్‌), 


తిబ్బతీ (టిబెట్‌) లిపి, వంగలిపి, మైథిలి, అస్సామీ, మణిపురి, నిమాడీ(మధ్య ప్రదేశ్‌) 
లిపి, మార్వాడీ (రాజస్థాన్‌) లిపి, ముల్తానా, సింధీ వగైరా (పంజాబ్‌) లిపులూ, 
గుజరాతీ, సింహలీ, పరాచి, బహ్వాల్‌పురీ, రోడియా, బిశారీ, హరీ, లామావాసీ, 
లూంగీ, సరాఫీ, సారికా, స ఈసీ, షికార్‌పురీ వగైరా ఉత్తరాది లిపులూ పుట్టాయని 
పండితులు నిర్దారణ చేశారు. ఈ “బ్రాహ్మీ” నే కొందరు మౌర్య లిపి అనీ 'అశోకలిపి” 
అనీ పిలుస్తూ వచ్చారు. లిపి “బ్రాహ్మీ” అయి, భాష ప్రాకృతం అయినందుననే 
తెలుగుదేశంలోని శాసనాలు 'హెచ్చుభాగం బౌద్ధయుగంలో ప్రాకృతభాషలో ఉన్నాయి. 
తెలుగు గ్రామాల పేర్లూ, వ్యక్తుల పేర్లు (వేపూరు, నాగబుద్ధ వగైరా) ప్రాకృతంలోకి 
చొరబడడానికి ఇదే కారణం, నిన్నగాక మొన్న విశాఖజిల్లా కొత్తూరులో బయటపడిన 
తంబయ దాన శాసనం (క్రీ.పూ. 2వ శతాబ్ది) కూడా ఉన్నది ప్రాకృతంలోనే. కనుక 
ద్రావిడ భాషలయిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తుళు, కురుఖ్‌ 
మాలో, కుయి, గోండి, బ్రాహుయీ భాషలు సంస్కృతాది భాషల కన్నా భిన్నమనీ 
పాశ్చాత్య పండితులయిన, మచిలీపట్నం జిల్లా జడ్జిగా పనిచేసిన ఎల్లిస్‌, రాస్మస్‌ 
క్రిస్టియన్‌ రస్క్‌ కాల్ట్‌వెల్‌, స్టన్‌కోనాలు స్పష్టం చేశారు. కోరాడ, గంటి 
జోగిసోమయాజులు, చిలుకూరి, మారేపల్లి, భద్రిరాజు పండిత ప్రభృతులు తరతమ 
భేదాలతో దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇలా భట్టిప్రోలుతో మొదలైన 
తెలుగు వర్ణయాత్ర అద్దంకి పద్యశాసనంతో స్వర్ణమయపాత్రగా అవతరించింది! 
ఇంతటి ప్రాచీన చరిత్ర గల భాషల గుట్టుమట్టులు తీయడంలో విశేష 
కృషి చేసిన తమిళ పండితుడు ప్రొఫెసర్‌ సుబ్రమణ్య మలయాండీ తమిళనాడులోని 
వైగై నదీలోయలో వర్ధిల్లిన తమిళ నాగరికత, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్రా 
నదీలోయలో వర్ధిల్లిన తెలుగు ప్రజల నాగరికత సమాంతరంగా సాగి, ఈ రెండు 
నాగరికతలూ క్రీ.పూ. 4000-3000 సంవత్సరాల నాటి సింధునదీలోయ నాగరికతతో 
బరాబరిగా తులతూగాయని ఆధారాలతో సాక్షాత్తూ చిత్రలిపిముద్రల సాక్ష్యంగా 
నిరూపించాడు! బౌద్ధయుగంలోనూ, ఆ తరువాతా ప్రాచీనాంధ్రుల నౌకాయానం, 
సాహసయాత్రలు, గ్రీసు, రోములతో పశ్చిమాసియా దేశాలతో, సుమేరియాతో జరిపిన 
వర్తక వాణిజ్యాల వైభవమూ ఇందుకు చారిత్రక దాఖలాలు. ఈ ప్రస్తావనలు కూడా 
తెలుగు భాష ప్రాచీనతా నిరూపణలో భాగంగా డాక్టర్‌ పూర్ణచంద్‌ ఆసక్తికరంగా 
తెలుగు పాఠకులకు తన పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా ప్రాచీన 


సాహిత్యాన్ని (వేదాలు సహా) మధించిన మాక్స్‌ముల్లర్‌ పండితుడు వేదాన్ని “తెల్లజాతి 
(ఆర్యజాతి అని) తొలికవితా వచనం” అని ఎందుకు అభివర్ణించాడో ("This is 
the first Peotic reference of the White race") తెలియదుగాని తిరుమల 
రామచంద్ర మాత్రం “వైదిక భాషలో ప్రాకృత భాషా పదాల స్వరూపాలు కనిపించడం 
ఎవరికైనా ఆశ్చర్యకరమే”నన్నాడు! ఈ పూర్వరంగంలో విద్వాన్‌ సుబ్బరాఘవ కవి 
“ఆది కావ్యం” పదం గురించి చేసిన ప్రస్తావనను ముగింపుగా పేర్కొనడం 
సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను : “ఏ భాషకును ఆదికావ్యమని 
యొకటియుండదు. మానవుడాయా కాలములందలి తనకు తోచు వ్యక్తులంబట్టి 
చేయు కూనురాగములే యాదికావ్యమనవచ్చును. అతడు పాడు సంగీతమునందునే 
యానందమున్నది. ఆవేశమున్నది; రసమున్నది. ఇట్లే నన్నయ భట్టారకునకు పూర్వమూ 
వాజ్మయ ముండెను. అదియంత పరిశుద్ధమైనది కాకపోవచ్చును. అంతమాత్రమున 
నయ్యది కావ్యత్వమున కనర్హమనుట యసమంజసము. అందు కళయున్నది, రసము 
వెల్లివిరియుచున్నది. అప్పటికి కేవలము ద్విపద కావ్యములుగనో, రగడలుగనో, 
పాటలుగనో యుండి యుండవచ్చును. “కాళ్లాగజ్జికంకాళమ్మా” అను బాలురయాటలు, 
“చందమామరావే - జాబిల్లిరావే, కొండమీద వెండిగిన్నె - కొండెక్కితేవే”, “పిడికెడు 
బియ్యం, పిల్లంగోయె - పిల్లల్లారా రండత్టోయ్‌” మొదలగు వానిలో కవిత్వాంకురము 
లున్నవి గదా! వేదములవలె నీపాటలు నెన్నివేల సంవత్సరముల నుండి వాడుకలోనికి 
వచ్చినవో తెలియదు. భక్తి పాటలు, కుచ్చెల పాటలు, ఉడుపు పాటలు స్త్రీలలో, 
పురుషులలో నోటి విద్యగా వ్యాప్తినొందుచున్నవి గదా! అందు ప్రకృతి పరిశీలన 
మున్నది, ఆవేశమున్నది, కళయనున్నది, ఆనందమున్నది, రసమున్నది. జంగము 
పాటలు, లంకాయాగము, వీరగీతములు, బొబ్బిలిపాట మొదలగునవి జంగముల 
చేతను, దాసరుల చేతను కథానుసారముగ వినవచ్చును. వారికి లిపి తెలియకుండినను 
వారు ధారాళముగా జ్ఞప్తియందుంచుకొందురు. కాన, లిపి లేనప్పుడు కూడా 
వాజ్మయముండి యుండవచ్చును”. (వావిళ్లవారి సమ్మాన సంపుటము: త్రిలిజ్ఞ 
రజతోత్సవ సంఘం: 1941) అందువల్ల ఈ పూర్వరంగం నుంచి పరిశీలించినపుడు 
డా॥ పూర్ణచంద్‌ “తెలుగే ప్రాచీనం” అని నిరూపించడానికి తనకు అందుబాటులో 
ఉన్న శోధన సామాగ్రి ఆధారంగా చేసిన ప్రయత్నంలో నెరసులు వెతికే వారు ఉంటే 
ఉండవచ్చును. కాని, తెలుగు ప్రాచీనతను అంతే చరిత్రగల పొరుగువాడు ప్రశ్నార్థకం 


చేసినపుడు తగినన్ని ఆకరాలతో కొమ్ములు తిరిగిన పండితులు ముందుకు వచ్చి 
జాతి, లిపి, భాష, నాణేల, శాసనాలపరంగా చరిత్రను తవ్వి, ముక్కుమీద గుద్దినట్టు 
విరుచుకుపడకుండా అచేతనులై పడిఉన్న దశలో పూర్ణచంద్‌ సాహసంతో ఈ ప్రయత్నం 
చేశాడు. ఆయన తెలుగు ప్రాచీనత గురించి సీమాంతరాలు దాటి మెడలు చాచి 
మరీ చేసిన నిరూపణలతో, చూపించిన ఉపపత్తులతో విభేదించేవారుంటే ఉండవచ్చు. 
కాని ఆయన ఈ విషయాలపై “నడుస్తున్న చరిత్ర” లో ధారావాహికంగా రాస్తున్నప్పుడు 
సంతోషించిన వేలాదిమంది పాఠకులలో నేనూ ఒకడ్ని ఈ ప్రయత్నాన్ని గ్రంథకర్త 
మరింతగా కొనసాగించి పరిశోధనా ఫలితాల్ని చీకటి కోణాలపై సరికొత్త వెలుగులతో 
తెలుగువారికి అందించగలరని ఆశిస్తున్నాను. భారమైన ఈ అన్వేషణా యాత్రలో 
ఆయనకు అండగా నిలవడం మన కనీస ధర్మం. సెలవు. 


మీ 
ఫిబ్రవరి 11, 2008 (దొ! ఎ.బి.కె.ప్రసాద్‌) 
హైదరాబాద్‌ అధ్యక్షుడు, ఆం.ప్ర.అధికార భాషాసంఘం 


ఈ పుస్తకం ఇప్పడెందుకు? 


డా॥ జి.వి. పూర్ణచంద్‌ ఆయుర్వేదంలో పట్టభద్రుడు. సుమారు ఇరవయ్యయి 
దేండ్లుగా విజయవాడలో వైద్యవృత్తిలో ఉన్నారు. విద్యార్థి దశ నుండీ కవితల్నీ 
కథల్నీ చారిత్రక అంశాలతో నవలల్నీ వ్రాసి, ఒక స్వతంత్రమైన రచయితగా గుర్తింపు 
తెచ్చుకొన్నాడు. హేతుబద్ధంగా ఆలోచించడం, సృజనాత్మకంగా వ్రాయడం, 
భావనాత్మకంగా మాట్లాడడం చేతనయినవాడు. సభల్ని నిర్వహించడంలో నిపుణుడు. 
రెండున్నర దశాబ్దాలుగా కృష్ణాజిల్లా రచయితల సంఘానికి కార్యదర్శి. ప్రజాహిత 
సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజంలో గౌరవప్రదంగా 
ఎదిగినవాడు. తనకున్న సమయాన్నంతా ఏమాత్రం వృధా చేయకుండా, చేపట్టిన 
పనుల్ని విజయవంతంగా నెరవేర్చడంలో సిద్ధహస్తుడు. మూడు దశాబ్దాలకు మించి, 
సన్నిహితంగా చూస్తూ ఆయన గురించి నేను ఈ మాటలు వ్రాశాను. 


ఇరవై నెలల క్రితం ఒక రోజున నాదగ్గరకు వచ్చి 'ఎజుకలు చెప్పిన హక్కులు 
ఎవరికి ఎలుక?” అనే వ్యాసాన్ని చదివి వినిపించి, వివరించినపుడు - నేను నడుస్తున్న 
చరిత్రను సాధనంగా చేసుకొని సాగిస్తున్న తెలుగుజాతి సేవాయజ్ఞంలో డా॥ పూర్ణచంద్‌ 
నాకు తప్పక తోడుగా ఉంటాడనిపించింది. ఇలాగే వ్రాస్తూండమన్నాను. నాలుగు 
నెలలు వరుసగా వ్రాశాడు. డా॥ పూర్ణచంద్‌ అన్వేషణ నన్ను ఆకట్టుకొంది. ఆయన 
వ్యాసాలకు 'అన్వేషణ' అనే శీర్షికను ఇచ్చాను. ఇప్పటికి 20 వ్యాసాలదాకా ఆ శీర్షిక 
క్రింద ఆయన వ్రాశాడు. ఇవన్నీ సంచలనాత్మకాలయ్యాయి. వివాదాస్పదం అన్నారు 
కొందరు. ఆలోచించవలసిన సంగతులే అన్నారు ఇంకొందరు. వీళ్లంతా మేధావి 
వర్గానికి చెందినవారు. “ఇంతకాలం మేం చెప్పనివీ, చూడనివీ యీ రంగంవాడు 
కాని ఇతగాడు చెప్పడమేమిటి' అని కొందరు బాధపడ్డారు, ఈసడించుకొన్నారు. 
ప్రతి మంచి ప్రయత్నాన్నీ స్వాగతించాలనే వారెందరో యీ అన్వేషణను 
కొనసాగించమన్నారు. 


డా॥ పూర్ణచంద్‌ నీటిలోంచి నిప్పును పుట్టిస్తున్నాననలేదు. తాను స్వయంగా 


క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి ఇదంతా మీముందు ముగ్గులు పోస్తున్నాననలేదు. 
కంప్యూటర్ల లోతుల్లోకీ, పుస్తకాలలోకీ వెళ్లి, ఒక్కొక్క అంశాన్నీ వెదికి పట్టుకొని, తన 
ఆలోచనల్నీ అంచనాల్నీ పాఠకుల ముందు పెట్టాడు. ప్రసిద్ధిగాంచిన భాషాశాస్త్రజ్ఞుల్ని, 
చరిత్ర పరిశోధకుల్ని ఉటంకిస్తూనే కొత్తకోణాల్ని వెతికి, 'దయతో పరిశీలించండి 
అంటూ విద్వజ్ఞనులకు నివేదించాడు. ఇదంతా నడుస్తున్న చరిత్ర పత్రిక ద్వారా 
జరిగింది; కొనసాగుతూ ఉంది. ఇందుకు నేను సంతోష పడుతున్నాను... 

నడుస్తున్న చరిత్రలో వచ్చిన కొన్ని వ్యాసాల సమాహారం పుస్తకరూపంలో ఇప్పుడు 
పాఠకుల చేతుల్లోకొస్తున్నది - “తెలుగే ప్రాచీనం” అనే పేరుతో. 

అవును! తెలుగే ప్రాచీనం. ఈ అంశం మీద నడుస్తున్న చరిత్రలో చాలాకాలంగా 
పలువురి వ్యాసాల్ని ప్రచురిస్తూనే ఉన్నాం. కీ.శే. సుబ్రమణియన్‌ మలయాండి 
పరిశోధనాంశాన్ని తెలుగే ప్రాచీనం” అనే మకుటంతోనే అయిదేళ్ల క్రితం ఒక వ్యాసంగా 
ఇచ్చాము. కానీ అందులో ఆయన చర్చించిన అంశం వేరు. పురావస్తు తదితర 
సాక్ష్యాల ప్రకారం అది సాగింది. ఆ కోణంలో చాలా చర్చ ఇప్పటికి జరిగింది, 
జరుగుతోంది. కాని, ఇప్పుడు డా॥ పూర్ణచంద్‌ మనముందు పెడుతున్న అంశాలు 
మరొక కోణం నుంచి. వాడుకలో ఉన్న తెలుగు పదాలెన్నో ఇతర దేశాల భాషల్లో 
ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన వివరించాడు. [ద్రవిడ భాష అంటే తమిళమేనని ఒక 
తప్పు నిర్ణయం చేసుకొని, తెలుగు మూలాలను విస్మరించి, కావాలని తెలుగు పదాలకి 
ఎలా ముసుగువేశారో ఎన్నో సందర్భాల్లో తెలియజేశాడు. [ద్రవిడ వ్యుత్పత్తి కోశం 
(ద్రవిడియన్‌ ఎటి మలాజికల్‌ డిక్షనరీ) ఆధారపడి కొందరు పరిశోధకులు తెలుగును 
పట్టించుకోకుండా వ్యవహరించిన సంగతిని నిర్మాహమాటంగా చెప్పాడు. సుమేరియన్‌ 
భాషా సంస్కృతులకు మనతోవున్న బొడ్డుతాడు బంధాన్ని వివరించాడు. కొన్ని ప్రజా 
సమూహాల/జాతుల భాషలకు తెలుగుతో ఉన్న బంధాన్ని విశ్లేషించాడు. విశ్వవ్యాప్తంగా 
తెలుగు భాష ప్రభావాన్ని ఎత్తిచూపాడు. 

అసలు సందర్భాన్ని ఇక్కడ మనం వివరించుకోవాలి. ఎంతో ప్రాచీనత కలిగిన 
మనజాతి, మనం మాట్లాడుకునే భాష - మన తెలుగు - ప్రాచీనం కాదా? తమిళమే 
ప్రాచీనమా? తమిళ మాతృభాషీయులకు నాలుగింతలకు పైగా జనసంఖ్య, ఎంతో 
సాహిత్యం, ఎందరో విశిష్ట రచయితలు, కవులు ఉన్న మన భాష ప్రాచీనం కాదా? 


మరి, మనం ఎక్కడి వాళ్లం? ఎప్పటి వాళ్లం? మన భాష ఎప్పటిది? ఎంతో చర్చ 
జరుగుతున్నది. 

2004 అక్టోబరులో తమిళానికి విశిష్ట ప్రాచీన భాష హోదానిచ్చి దానికి 
జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నత పరపతిని, హుందాగా ఎదగడానికి కావలసిన 
నైతిక, ఆర్థిక, రాజకీయ వనరుల్ని కట్టబెట్టింది. కేంద్రప్రభుత్వం ఎందుకిలా 
వ్యవహరించింది? భాషాప్రయుక్త రాష్ట్రాల సమాఖ్యగా వున్న మన రాజకీయ వ్యవస్థలో 
చెయ్యకూడని విసి నేటి ప్రభుత్వం చేసింది. భాషల మధ్య వివక్షను చూపెట్టింది. 
రాజ్యాంగం రివ అధికరణంలో ఉన్న 22 భాషలనూ సమదృష్టితో గౌరవించి, ఆయా 
రాష్టాలు తమతమ భాషల్ని అభివృద్ధి పరుచుకోవడానికి అవకాశమివ్వవలసిన 
కేంద్రప్రభుత్వం ప్రత్యేకించి ఒక భాషను నెత్తిన బెట్టుకొని ఊరేగడమేమిటి? ద్రావిడ 
భాషల్లో పెద్దవిగా ఉన్న నాలుగు భాషల్లోని ప్రత్యేకతను గుర్తించి, వాటికి 
అంతర్జాతీయంగా ఎదిగే అవకాశాలనిచ్చి ఒక పద్ధతిగా వ్యవహరించాలి. భాషా 
రాజకీయాల్ని ఊపిరిగా చేసుకొని వ్యవహరించే రాజకీయపక్షాల అండతో తమ 
అధికారాన్ని రక్షించుకోవడానికి భాషలమధ్య చిచ్చు పెట్టడం సమంజసమా? నదీజలాల 
వివాదాలు, ఆర్థిక వనరుల పంపిణీలో తేడాలు, ఆహారధాన్యాల మద్దతు ధరల్లో 
ఎక్కువతక్కువలు, పాలనా వ్యవహారాల్లో రాష్ట్రాలపట్ల వివక్ష వంటి సమస్యలుండగా, 
కొత్తగా భాషాపరమైన పక్షపాతాన్ని ప్రదర్శించి, కేంద్రం సాధించదలచుకొన్నదేమిటి? 
ఇవన్నీ తేలవలసిన (ప్రశ్నలు. 

తమిళానికి ‘క్లాసికల్‌ ప్రతిపత్తినిచ్చినప్పటి నుంచీ తెలుగు, కన్నడ భాషలు 
తమకూ ఆ ప్రతిపత్తిని పొందే సర్వహక్కులు ఉన్నాయని తెలుపుతూ తమ వాదాల్ని 
కేంద్రం ముందుపెట్టాయి. ఉద్యమబాట పట్టాయి. ఈ 2008లో కర్ణాటకలోనూ, 
మరో ఏడాదిలో మన రాష్ట్రంలోనూ ఎన్నికలొస్తాయి గనుక ఈ అంశం మళ్లీ 
వేడెక్కుతోంది. త్వరలోనే ఈ రెండుభాషలకు “క్లాసికల్‌ - విశిష్ట ప్రాచీన భాషా 
(ప్రతిపత్తి - వస్తుందని కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రీ అంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ పుస్తకం వస్తున్నది. 

ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించుకోవాలి. 

ఐదువేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర, 2000 ఏళ్లకు పైబడిన సాహిత్యం, 


శాసనాలు లభిస్తున్నా అనేక సామాజిక, రాజకీయ, చారిత్రక కారణాల వల్ల ఒక 
భాషాజాతిగా మనల్ని మనం మరిచిపోయాం. పట్టనితనాన్ని పెంచుకొన్నాం. 
భౌగోళికంగా కూడా చెల్లాచెదురయ్యాం. సాహిత్యాన్ని చరిత్రను భద్రపరచుకోవడంలో 
తగిన జాగ్రత్త వహించలేదు. మితిమించిన సంస్కృతీకరణతో తెలుగు తేటదనాన్ని 
పలుచన చేసుకొన్నాం. జానపదులను, ప్రజాకవులను గౌరవించుకోలేకపోయాం. 
సామాన్య ప్రజల భావోద్వేగాలే మన భాషకు ఊపిరి అని మరచిపోయాం. 

మన మేధావులకు, మన ప్రభుత్వ నేతలకు జాతి గౌరవాన్ని భాషను 
కాపాడుకోవాలన్న తలంపేలేదు. గత ఆరేడేళ్లుగా రాష్ట్రంలో భాషోద్యమ గాలులు 
వీస్తుండడం వీళ్లకు అర్ధంకావటం లేదు. భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణ 
విషయంలో, భాషాజాతిగా స్వాభిమానంతో వ్యవహరించడంలో పొరుగున వున్న 
తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలను చూచి అయినా నేర్చుకొందామన్న ఆలోచనే 
లేదు. ఈ సమయంలో తమిళభాషకు 'క్లాసికల్‌ హోదా నివ్వడంతో తెలుగుజాతిలో 
ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక విధంగా ఇది మంచి పరిణామాలకే దారితీస్తున్నది. 


ఇప్పుడున్న జనాభా ప్రకారం తెలుగు మాతృభాషగా గలవారు సుమారు 18 
కోట్లమంది (2001 నాటికి జాగ్రత్తగా లెక్క వేసుకుంటే 15 కోట్లమంది తెలుగు 
మాతృభాషీయులు). వీరిలో దాదాపు సగంమంది మాత్రమే ఆంధ్రప్రదేశలో, 
తక్కినవారు చుట్టుప్రక్కల రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు. వీరంతా ఇళ్లలో తెలుగు 
మాట్లాడుకొంటున్నా మూడింట రెండొంతుల మంది తెలుగు వ్రాయడం, చదవడం 
రాని పరిస్థితుల్లో పడ్డారు. వీరంతా ఒక ముఖ్యమైన మానవ హక్కును - మాతృభాషలో 
ప్రాథమిక విద్య పొందడానికివున్న హక్కును - పోగొట్టుకొంటున్నారు. 

తమిళానికి మాత్రమే విశిష్ట ప్రాచీన భాష హోదానిచ్చి, తెలుగుకు ఇవ్వకపోవడం 
వీరిని మానసికంగా మరింత న్యూనతాభావంలోకి నెట్టివేసింది. నిజానికి ఈ భావం 
తెలుగు జనాల్లో చాలా ఏళ్లుగా గూడుకట్టుకొంటున్నది. ఇందుకు కారణం మన 
మేధావులు, మన రాజకీయనాయకులు. 

ఏమాత్రం సాంస్కృతిక భావోద్వేగం గాని, ఆత్మగౌరవం గాని లేని రాజకీయ 
నాయకులే మనకు ఎక్కువగా ఉన్నారు. వాళ్లనుబట్టే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. 
మేధావులు స్వార్ధపరులయ్యారు. ఈ పరిస్థితులను మార్చేదిశగా ఉద్యమాలు రావాలి. 


ఇందుకు కావలసిన ముడిసరుకు - ఆలోచన. అది భావ విప్లవానికి దారితీస్తుంది. 
డా॥ పూర్ణచంద్‌ అన్వేషణ, యువమేధావులను పరిశోధనలకు పురికొల్పుతుంది. 
ఉద్యమకారులకు ఊపిరినిస్తుంది. 

తెలుగుకు సంపన్న ప్రాచీనభాష హోదా వస్తుందా, రాదా? ఎప్పుడు వస్తుంది? 
- ఈప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం కాకపోవచ్చు. ఆ సమాధానం చెప్పవలసింది 
మన రాజకీయనాయకులు మాత్రమే. కాలం విసిరిన సవాళ్లనందుకొని, ఎవరి పనిని 
వాళ్లు చెయ్యగలిగితే, కలిసి ముందడుగు వేయగలిగితే మనం అన్నీ సాధించుకోవచ్చు. 

కానీ, సాధించుకొన్న తర్వాతయినా, మనం ఏం చెయ్యాలో చెప్పేందుకు పనికొచ్చే 
ఒక పుస్తకం ఇది. పైనే ప్రస్తావించినట్లు ఇదొక కోణం మాత్రమే. తెలుగుజాతి 
భాషా మూలాల్ని చారిత్రక మూలాల్ని బాగా అన్వేషించుకోవాలి. భవిష్యత్తుపట్ల 
ఒక ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి. తెలుగుజాతి ఎంతో శక్తివంతమైంది. ఈ 
తల్లి కడుపున ఎందరో మహావ్యక్తులు జన్మించారు. ఈ బంగరుతల్లి సర్వశక్తిమంతురాలు. 
ఆ అమ్మ బిడ్డలుగా మన పూర్వులపట్ల గౌరవంతోనే - మన ముందున్న కర్తవ్యాలను 
నెరవేర్చడం కోసం ముందడుగు వెయ్యాలి. ఆ ప్రయాణాన్ని నిర్దేశిస్తున్న ఒక దారిదీపం 
ఈ పుస్తకం. ఇందుకే ఈ పుస్తకాన్ని డా॥ జి.వి.పూర్ణచంద్‌ మనకిచ్చాడు. ఆయనను 
నిండుమనసుతో అభినందిస్తున్నాను. 


డా/ సామల రమేష్‌బాబు, 
సంపాదకుడు : నడున్తును చరిత్ర 


అధ్యాయం 1 


తెలుగు జాణ - అబంచిఇణత 


హు eR 


1. దళ్లోణ భారత భాషా వటుంబం 


1816లో (నిన్‌ ఎల్లిన్‌ అనే బ్రిటిష్‌ పౌర అధికారి మొట్టమొదటగా 
దాక్షిణాత్య భాషలన్నీ ఒకే భాషాకుటుంబానికి చెందినవిగా ఒక సిద్ధాంతాన్ని 
ప్రతిపాదించాడు. అక్కడి వరకూ అది ఒక గొప్ప ఆలోచన. 

ఆ తర్వాత 40 ఏళ్ళకి ప కంవారిన్‌ (గార్‌ ఆభ్‌ దద్రవిడియన్‌ ఆర్‌ సౌత్‌ 
ఇండియన్‌ ఫ్యామిలి ఆభ్‌ లాంగ్లోజా్‌" అనే గ్రంథాన్ని రాబర్ట్‌ ఎ. కాల్డ్‌ఐెల్‌ 1856 
లో ప్రకటించాడు. 

"దవిడియన్‌ భాషా కుటుంబం" అని గానీ, 'సౌత్‌ ఇండియన్‌ భాషాకుటుంబం" 
అని గానీ, ఏదైనా ఒక పేరుతో ఈ భాషాకుటుంబాన్ని వ్యవహరించాలని ఆయన 
ఉద్దేశ్యం. కానీ, "ద్రావిడ భాషా వటుందం' అనడం వైపే భాషాశాస్త్ర వేత్తలు నడిచారు. 

'టాబిడ అనే సంస్కృత పదం దక్షిణాదిలోని అన్ని ప్రాంతాలనూ నూచించేదిగా 
చాలా కొద్ది సందర్భాలలో మతమే ప్రయోగించ బడినప్పటికీ, అది తమిళులకూ, 
తమిళ భాషకూ ఉత్తరాది వారు పెట్టుకున్న పేరేననేది స్పష్టం. 

ఈ ద్రావిడ పదాన్ని 24 భాషల సముదాయానికి తగిలించినప్పుడే తమిశేతరులకు, 
ముఖ్యంగా తెలుగు వారికి-తెలుగు భాషకు జరగవలసిన అపకారం జరిగిపోయింది. 
ఇప్పుడు జరగవలసింది తెలుగు భాష ప్రత్యేకతనీ, ప్రాచీనతనీ, ప్రశస్తినీ నిరూపించుకునే 
ప్రయత్నాలు మాత్రమే ! 


భాషా బొంత న్నీధాంతం 
'భాషా బ్రొాంతంగా ఇండియో(ఇండియా యాజ్‌ ఎ లింగ్విస్టిక్‌ ఏరియా) 

అనే ప్రతిపాదనతో భారత దేశంలోని నాలుగు ప్రధాన భాషా కుటుంబాల్నీ సమన్వయం 
చేస్తూ, అనేక పూర్వ ద్రావిడ భాషా రూపాల్ని వెలుగులోకి తెచ్చిన (పొఫినల్‌ య్యరో 
జారస్లున్‌ ఎమెనో” భారతీయులందరికీ, ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రజలకు ప్రాతః 
స్మరణీయుడయ్యారు. 

భాషా చారిత్రక దృష్టి కోణంలోంచి పరిశీలించినప్పుడు, "భాషా (పొంత 
ని్రాంతం"అనేదిచాలా ముఖ్య మైనదిగా కనిపిస్తుంది. 1956లో ప్రొఖినల్‌ 
ఎమెనో ఈ సిద్ధాంతానికి ఒక రూపం కల్పించాడు. 


ss SS 


అనో భాషా వుటుంబాలకు చెందిన భావల్లో కొల్టింటి ముద్దా (బొబీనో కాలంగా 
బర్లోడి డన నంబింధాల వలన అనో సామీవం ఎొడూవ్వుతలు రూపొందుతాయి. 
అలా వివిధ భాషా వుటుంబాలలో వివిధ డదూజూలు బర్హుడినవ్చ్రుడు అది భాషా 
(టొంతం “అన్రతుంది / 

ఈ భాషా (బొంత న్నీరాంతాన్చి (్రావినల్‌ ఎమెనో భారత దేశంలోని నాలుగు 
ప్రధాన భాషా కుటుంబాలకు అన్వయించారు. ఒక భాషా కుటుంబంలోని భాషలు 
ఆ దేశం అంతా వ్యాపించి ఉంటాయి. దేశానికి వెలుపల కూడా ఉంటాయి. ఆయా 
భాషల వ్యాపనాన్ని (డైరక్షన్‌ ఆఫ్‌ డివ్యూజన్‌ అధ్యయనం చేస్తేనే భాషా చరిత్ర 
తెలునుకో గలుగుతాం. 


(టావినల్‌ యురో బారన్‌ ఎమెనో' 

(ప్రావినర్‌ఎవెనో తూనవాబదుడు టి.ఐలో తో కలిని దాపొందింబిన డ్రబిడియన్‌ 
ఎటివులాజీకల్‌ డ్లకురీ ఈ దిశలో ఒక గొవ్హ మలువ. ద్రావిడ భావల న్వడరూవ 
న్వుఖావాల్సీ అర్థం బేనుకోవానికి ఇది ఒక కరదీవికూ డఉవయోగవడ్తోంది. దీన్ని 
అధ్యాయనం బేస్తూంటో ద్రావిడ భాషల మూలాలు బాగా అవళం అవ్రతాయి. 
నంన్మ్కతం ఇంకా ఇతర ఇండోఆర్పున్‌ భాషల్లోకి వెళ్ళిన ఎన్నో ద్రావిడ వదాలుణాడా 
యను నృష్టంగా కన్సిప్లాయి. 
తెలుగే ప్రాచీనం 


సంస్కృతం పైన (ద్రావిడ భాషల ప్రభామ 
భాషా చారిత్రక వక్లోేషణకోనం ప్రొథెనల్‌ ఎమెనో మొదట ఇండియాలోని 

నాలుగు భాషా కుటుంబాలకూ సరిహద్దులు నిర్ణయించే ప్రయత్నం చేశారు. 

ఒక్కో భాష తన మూల స్థానం నుంచి ఏ విధంగా వ్యాపనం చెందిందో 
విశ్లేషించడం ఆయన లక్ష్యం. 

ఒక భాషా కుటుంబానికి చెందిన షదైనా ఒక భాష fF అనుకొంటే, ఆ భాషాపదం 
వేరొక భాషా కుటుంబానికి చెందిన మరోభాషలో కన్పించినప్పుడు, ఆ రెండో భాష 
F7 అవ్రతుంది. 

అంటే, FF. [2 భాషలు వేర్వేరు భాషా కుటుంబాలకు చెందిన రెండు 

భాషలు. ఈ రెండింటిలోనూ ఒకే రూపంలో, ఒకే అర్ధంలో అనేక పదాలు కన్పించినప్పుడు, 
అవి / లోంచి 4 లోకి వెళ్ళాయా-/4లోంచి 4? లోకి వచ్చాయా అనేది ప్రశ్న. 
సాధారణంగా పరస్పర మార్పిడి పద్ధతిలోనే పదాలు ఒక భాషలోంచి ఇంకొక భాషలోకి 
ఆదాన |ప్రదానాలవుతాయి. ఒకో పదాన్నీ విడివిడిగా పరిశీలించి విశ్లేషిస్తే అది ఏ 
భాషలోంచి ఏ భాషలోకి వెళ్ళిందో అవగతం అవుతుంది. 

ఇండో-ఆర్యన్‌ భాషా కుటుంబంలోని సంస్కృతాన్ని £ గాను, ద్రావిడ భాషా 
కుటుంబానికి చెందిన తెలుగుని /2గాను భావిస్తే వ్రావినల్‌ ఎమెనో F2లోంచే 4 
లోకి పదాలు ఎక్కువగా హోందుకు అమాశం ఉన్నదన్నారు. 

ముఖ్యంగా సంస్కృతం లాంటి ఇండో ఆర్బున్‌ భాషా కుటుంబానికి చెందిన 
భాషలు, ద్రావిడ భాషల్లోంచి ఎన్నో పదబంధాల్నీ, పదాలనూ అరువుగా తీసుకున్నాయని, 
ఆ తర్వాతే అనేక క్రొత్త సంస్కృత పదాలు రూపొందాయనీ పేర్కొన్నారు (1౧60 


Aryan, including Sanskrit, had borrowed a complex Trait 
and numerous items from Dravidian, then developed new 


items independently). 

తొలి దశలో, సంస్కృత భాష సామాజికంగా వూర్లదాబిడ భాష" (ప్రోటో 
ద్రవిడియన్‌ భాషుతో ఎక్కువ సంబంధాలు కలిగి ద్విభాషా శైలితో కూడుకొని 
ఉండేదని కూడా దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంగ్లీషు మాటలు కలగలిపి 
మనం తెలుగు మాట్లాడుతున్నట్లు ఆ రోజుల్లో సంస్కృత భాష మాట్లాడిన ప్రజలు 
వూర్లోదాబిడ' భావ" పదాలను కలిపి మిశ్రమ శైలిలో మాట్లాడి ఉంటారు. 


- డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


“Dravidianization of Sanskrit in some of its structural 
features must lead to the partial conclusion that, a 
sufficient proportion of certain generations of Sanskrit 
Speakers learned their Sanskrit from person whose 
original Dravidian linguistic traits were translated into 


Indo Aryan-” ఈ మాటలు (పొథినర్‌ ఎమెనో గారిని ఉటంకిస్తూ ఇండియా 
యాజ్‌ ఎ లిటరరీ ఏరియా అనే వ్యాసంలో సెంకుల్‌ ఇన్టోయ్పూట్‌ ఆభ్‌ ఇండియన్‌ 
లిటరోబల్‌ (CIIL,My5ంrలపూర్వపు డైరెక్టర్‌ శ్రీ క. నారాయణ్‌" పేర్కొన్నవి. 

ఏ ద్రావిడ భాషా పదాలు సంస్కృతంలోకి చేరిపోయాయో ఆ ద్రావిడ 
భాషకు చెందిన వారి ద్వారా...సంస్కృతాన్ని, సంస్కృతం మాతృభాషగా కల్లిన 
ప్రజలు నేర్చుకోవాల్సి వచ్చిందని ప్రొఫెసర్‌ ఎమెనో స్పష్టీకరించినట్లు దీన్నిబట్టి అర్థం 
అవుతోంది. శూర్చుతెలుగు (ప్రోటో తెలుగు) లేదా తెలుగు భాషతో సంస్కృతంలోకి 
ఆదాన ప్రదానాలు ఎక్కువగా జరిగాయి కాబట్టి, ఆ ద్రావిడ భాష తెలుగేనని గట్టిగా 
చెప్పవచ్చు. 

తెలుగు భావ నంన్ముత భూయిట్టం, తమిళం నాతల భాష అంటూ, 
(ద్రావిడ భామా వరిశోధనలు చేసే వారిలో చాలామంది తెలుగును ఈనడిన్తూ 
వళ్ళున వెడుతూ వాదు. కానీ నంన్కుతాన్ను మాత్పభావూ కలిగ (వజులలో 
ననిపొత సొవాభ్రూం లేవండా జన సొయాన్హాం మాట్లాడువనో. తెలుగులోకి 
నంన్ముత వదాలు ఎలా బొచ్బుకు రాగలుగుతాయి ? 

నంన్మ్కత' వదాలు ఏ భాషలో జనం వాడకంలో ఎక్కుతూ డన్నాయో ఆ 
భాషా దజలు నంన్యుతజలద కచ్చితంగా నమంలీచులు కొవాలి. నవొజీవలు 
కావాలి దూడా... 

తెలుగులో సంస్కృత పదాలు నంస్కృతం లోంచి వచ్చినవో లేక తెలుగు 
లోంచే సంస్కృతంలోకి వెళ్ళినవో శాస్త్రీ, య మ్లోషణ ఎవరూ చేయలేదు. తెలుగువారికి 
పదసంపదే లేదన్నట్లు మనల్ని మన వాళ్ళు కూడా తక్కువ చేసుకునే ఆలోచిస్తున్నారు. 

కొంచెం లోతుగా పరిశీలిస్తే తెలుగులో ఉన్న చాలా నంస్కృతపదాలు 
తెలుగు లోంచే నంస్కృతంలోకి వెళ్ళినవిగా బోధపడ్తుంది. సంస్కృతంలో తెలుగు 
పదాలున్నాయని రుజువు కావడం తెలుగువారికి గర్వకారణమైన విషయమే కదా... 
అందువలన నంస్కృత భాషకు అపచారం జరిగేది మాత్రం ఏముంటుంది... ? 
తెలుగే ప్రాచీనం ఆలా 


పూర్వ ద్రావిడ భాష అంటే ఏది ? 
ప్రొఫెసర్‌ భద్రిరాజు కృష్ణమూర్తి[('భాష-సమాజం-సంస్కృతి" పేజీ- 162)లో 


ఇలా రాశారు: 

"షుమారు 6,000 ఏళ్ళకు ముందు, ద్రావిడ భాషా కుటుంబానికి వమాత్త్రుక 
అయిన భాష ఒకటి ఉండి ఉండాలి. క్రీ.పూ. 2000 ఏళ్ళ క్రిందట ప్రాచీన ద్రావిడ 
మాతృక మూడు శాఖలుగా చీలింది. 'దక్షిణ', "మధ్య", "ఉత్తర" ద్రావిడ శాఖలని. 

క్రీ.పూ. 15000 ప్రాంతలో డక్షిణ తార్చు ద్రావిడశాఖ (సదరన్‌ ప్రోటో ద్రావిడియన్‌ 
మరి రెండు ఉపశాఖలయ్యింది. ఒక ఉపశాఖలోని మాండలికాలు ఏడు భాషలైనాయి. 
తమిళం, మళయాళం, కన్నడం, తుళు, తోద, కోత, కొడగు-అని. రెండో ఉపశాఖ కూడా 
ఏడు భాషలయ్యింది. తెలుగు, గోండి, కొండ, కూయి, కువి, పెంగో, మంద -అని, 

ద్రావిడ భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలకు మాత్రమే లిఖిత 
సాహిత్యం ఉంది. గోండి, కూయి భాషలు తెలుగుతో పాటే విడివడి రూపొందిన 
ఉపశాఖలే. కానీ, ఈ భాషల్ని మాట్లాడుతున్న ప్రజలు ఉత్తరాదిలో ఉన్నారు. కాబట్టి 
తెలుగు పలుకుబడులకు అవి దూరంగా వ్రన్నాయి- అని. 

వై రెండు శాఖలు వరన తర్వాత శ్రీశ్రా. 5-6 శతాద్దాలకో తెలుగు ద్రత్సేళ 
భాషగా జ్ఞాతి భావలనుంబి వేరయి డండాలి అని అన్నారాయన 

తెలుగ భాషా వరిణామాన్ని న్లటాబ్ఞజ్టితోసూ (వయోగ ద్రుజ్టితోనూ 
వరిశీలింబాలనీ శూర్చు యుగాలలో తెలుగు వినియోగం ఏ విధంగా డండేదో ఎయే 
మాడ్తులఎల్లు నోట్‌ తెల/5 పర్పుడ్రబో గ్తుర్తింబాలనీ తెలుగు వాడుక బియే రంగాల్లో 
మెదబటోయంబీ ఎ్లాల్లిందో బార్షితకంగా అద్దుాయనం బోయాలనీ ఆబార్డు థదిరాజు 
వేర్చాన్హాడు.తెలుగే బాబీ వేడతో వెలుపరిన్తున్ణ ఈ (గ్రంథానికి ఈ ఆప్ర వాక్యాలో 
(ేరణా. 


లాలా డా! జి.వి. పూర్ణచంద్‌ 


2. శిండు సీరాలలో (పోటో తెల జలు 


(బబీన భారతదేశ చరిత్ర అంటే బుగ్వేదం, సింధునాగరకత, ఆర్యులదాడి, 
ద్రావిడులను దక్షిణాదికి తరిమేయడం ఇవే (ప్రధానాంశాలు కావనీ, బుగ్వేద ఆర్యులు, 
సింధునగరాల వాసులైన ప్రజలు సహజీవనం చేశారనీ, వారితోపాటు శ్రూర్జు ద్రావీడులు 
(లేదా) ద్రావిడ భాషా కుటుంబీకులు కూడా కలిసి జీవించారనీ, వీరంతా ఒకరి వలన 
మరొకరు ప్రభావితులైన వారనీ నిరూపించే అనేక అంశాలు వెలుగులోకి రావడంతో 
పరిశోధనలు కొత్త పుంతలు తొక్కసాగాయి. 
భారతదోశంలో నాలుశ (ప్రధాన జాఖావటుంబాలున్హాయి 
1. ఆస్ట్రీక్‌ భాషాకుటుంబం:- ఇందులో యండా భాష అతి ప్రాచీనమైంది . 

2. ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం:- బుగ్వేద సంస్కృతం ఈ భాషాకుటుంబ 
పరిధిలోకి వస్తుంది. ఉత్తర భారతదేశం లోని అనేక భాషలు ఈ కుటుంబంలో 
రూపు కట్టుకున్నాయి. 

3. ద్రావిడ భాషాకుటుంబం:- తెలుగు, తమిళ, కన్నడ, తుళు, మలయాళం తదితర 24 
భాషల కుటుంబం ఇది. 

4. మంగోలాయిడ్‌ భాషా కుటుంబం:- సైనో టిబెటన్‌ భాషా కుటుంబం అని 
కూడా అంటారు. చైనా, టిబెట్‌, అసోమ్‌, బెంగాల్‌, బీహార్‌, నేపాల్‌, రాజస్థాన్‌, 
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లలో అనేక గిరిజన తెగల భాషల భాషా కుటుంబం ఇది. 

భారక దేఐలో ఈ భాషాకుటుంబాలు అతి ప్రావీన కాలంలో సెపిన సాన్నిహిత్యం, 
సంస్కృతిని నిర్మించుంలో వీటి సమష్టి పాత్ర గణనీయమైనది. 

భారత దేశంలో భాషల చరిత్రని పరిశీలించటం మొదటగా ఆస్ట్రీక్‌ భాష అయిన 
పూర్వ ముండా భాషతోను, ఇండో ఆర్యన్‌ భాష అయిన బుగ్వేద ఛందంతోను ప్రారంభం 
అవుతుంది. 

ఈ (క్రమంలో వరికీలిన్తూ డండూ యముగ్చేదంలో ఆ థై శ భాషావటుంబానికి 
చెందిన కొన్ని పూర్లు యండా " (ప్రోటో మాండా) భాషొవదాలన అలాగే 
మరికొన్ని పూర్డా ద్రావిడ ” (ప్రోటో ద్రవిడియన్‌ భాషా వదాలను వరికీలవలు 
గర్తించశిగాడు. ఈ పరిశీలన తరవాత మూడు విషయాలు స్పష్టమైనాయి. 


కనే Hr లు 


1.కురు-పాంచాల భరతుల చరిత్రగా బుగ్వేదం అధిక భాగం భారత దేశంలోనే 
సంకలితం అయ్యింది. ఇక్కడి జాతులు, ఇక్కడి నాగరకత, ఇక్కడి భాష ఇక్కడి 
సంస్కృతులే అందులో ప్రతిబింబిస్తున్నాయి. 

2 బుగ్వేద రూపకర్తలకన్నా ముందు నుంచే వాళ్ళకన్నా భిన్నమైన సంస్కృతి, భాష 
కలిగిన ప్రజలు ఈ దేశంలో నివసించేవారు. 

శక్‌ బుగ్వేద ఆర్యులు, వారికన్నా పూర్వీకులైన శ్రూర్దూ యుండా ప్రజలు, వూర్లొ ద్రావిడ 
ప్రజలతో సహజీవనం కొనసాగించారు. వారి ప్రభావం బుగ్వేద రూపకల్పనలో 
తప్పనినరిగా ఉంది. 


ఆడ్యులూ (ద్రావిడులూ కఠిను జీబింబాటు 


చరిత్రకారులలో ఆర్యుల దాడి జరిగిందనే వారు, జరగలేదనే వారు... ఇలా 
రెండు వర్గాలుగా ఉన్నారు. 

జిమ్‌ షాఫర్‌, డైని లిఖ్‌టేన్‌స్పీన్‌ (1999) అనే ఆర్కియాలజిస్టులు ఆర్యుల 
దాడి అనేది జరిగిన దాఖలాలు ఏమీ లేవని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, 
ఆధారాలు దొరకనంత మాతాన ఆర్యుల దాడి జరగలేదనలేమని షేరీన్‌ రత్నాగర్‌ 
(1999)వాదిస్తున్నారు. 

ఆర్జున్‌ ఇన్లోజున్‌ థియర్‌ (ఏవిటీ) వాదులు ఆర్యులు బయటనుంచి వచ్చి 
ఉత్తర భారత దేశం అంతా తమ సంస్కృతినీ, భాషనీ వ్యాపింప చేశారని అంటారు. 
ఆర్యుల జన్మభూమి భారత దేశం కాదనీ, ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం 
జన్మభూమి కూడా భారత దేశం కాదనీ నిరూపించడం వీరి లక్ష్యం. ఓఐటీ-(బౌట్‌ 
ఆఫ్‌ ఇండియా థియరీ) సిద్దాంతం అని దీనికి పేరు. 

వీళ్ళలో రెండు రకాల వాదాలు కన్పిస్తాయి. (1) ఆర్యులు ఆగంతకులుగ దాడి 
చేసి వచ్చారు- ఇన్వేజన్‌ (2) ఆగ్రితులుగా వలస వచ్చారు-ఇమ్మిగ్రేషన్‌ అని. 

ఇంక రెండోవర్గం వారిది వీరికి భిన్నమైన వాదన. ఆర్యుల దాడి జరగనే లేదని 
వాదిస్తారు. ఈపరిశోథకులుఎక్కువ మంది ఆర్యుల జన్మభూమి భారత దేశమేనంటారు. 

ఈ రెండు సిద్ధాంతాలూ రైలు పట్టాల్లాంటివి. ఏ నాటికీ కలవన్ర, కలవలేన్ర. 
చరిత్రకు రాజకీయ రంగు పులమడమే ఇక్కడ విచారకరం. 


డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


ఈ వివాదాలకు సమన్వయం అనదగిన రీతిలో కొన్ని సిద్ధాంతాలను అధ్యయనం 
చేసినప్పుడు ఆర్యులు అనేక జాతులతో సహజీవనం చేసిన వైనం వెలుగులోకొస్తుంది. 
క్వీపర్‌, హాల్‌, సౌత్‌వర్త్‌ బ్లాచ్‌ లేవీ, ప్రిలుడ్‌స్కీ లాంటి ప్రముఖులు ద్రావిడ 
భాషల మూలాలను, మూండా భాష మూలాలను బుగ్వేద శబ్దాలలోంచి వేరు చేసి 
చూపగలిగారు. 
దక్షిణ ఆసియాలోని దేశాల మధ్య అనాది కాలంగా నడచిన పరస్పర సంబంధాలన్నీ 
ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే సాగాయి. కాబట్టి మూల ద్రావిడులు, వైదిక ఆర్యులు 
సమకాలీనంగా కలిసి జీవించారనేది వీరి మ్లోషణలో ముఖ్యమైనది. 
అంతేకాదు, సింధు నాగరికతలోని నాలు అనేక నగర రాజ్యాలు కావచ్చనీ, ఈ 
రాజ్యాలలో కొన్ని ఆర్యులవి, కొన్ని పూర్వ ద్రావిడ భాషా కుటుంబీకులవి కావచ్చనీ 
మరో ముఖ్యమైన ఆలోచన కలగటానికి ఈ సమన్వయం దారి తీసింది.అలా ఆర్యులతోకలిసి 
జీవించిన వారిలో పూర్వ తెలుగు ప్రజలుకూడా వ్రన్నారనేది ఇక్కడ ముఖ్య విషయం. 
మైఖెల్‌ వజ్దుల్‌ వివరణ ఇది- 
షరి 'ధాన్యాన్ని డత్తకనిందు నాగయక (రెండు పంజాబ్‌లూ కలసిన ప్రాంతం)లో 
ప్రజలు ఆ రోజుల్లో ఎండ్‌ (ఇ౬2గ్ఫ) అని పిలిచారు. 
దక నిందు నాగ (సింధు రాష్టం) ప్రాంతంలో మీ, (వఅరికి మజీకై అని 
పిలిచారు- 


నాగలిని కూడా ఇలాంటి కొద్ది తేడాతోనే 
పిలిచారు, 
ఉత్తర సింధు:!2692| (సంస్కృత లాంగల) 
దక్షిణ సింధు :౧29ka॥(తెలుగు నాగలి) 
ఎిజ్ఞాల్‌ వండితుని (వకారిం ఉత్తర్‌ 
నిండనాగలికతలో అంటే మెహాంజోదారోలో 
నివసింబారని దళ్షీణ నిందు బాగలకఆలో 
అంటో వాడూ లో శార్జ్చు డ్రావిడలు(శూర్దు 
(ద్రావిడులు నివనీంబారని అం అతతోంది. 


తెలుగే ప్రాచీనం 


(బిన్‌ మైఖెల్‌ విజ్జుల్‌ 


ఈ (ప్రోబో ఆర భారత దేశంలో బుగ్వేదం వంటి మహత్తర సాహిత్యాన్ని 
అందించిన ఆర్యులుగా గంగాతీరం వెంబడి వ్యాపించారు. ఈ ప్రోబో ఆర్వులలోనో 
ఇరాన్‌ వైపు వెళ్ళినవారు జొండఅవెప్తా రూపకర్తలయ్యారు. 

లోథాల్‌ ఓడరేన్ర లాంటి ముఖ్యమైన సింధు రాజ్యాలను వెలికితీసి సింధులిపిలో 
ఆర్యుల మూలాలను మ్లోషించిన వ్రొవినర్‌ ఎన్‌.ఆర్‌.రాత్ర సింధు నోరాలలో బుగ్వేద 
ఆర్యులు కూడా ఇతరులతో కలిసే జీవించారని, పూర్వ ద్రావిడులు, ఆర్యులు సహజీము 
చేశారని పేర్కొన్న విషయం ఇందుకు ఊతంగా కన్పిస్తుంది. 

ఇదే కోణంలోనే మరిన్ని వివరాలు పరిశీలించండి:- 

ఎర (ద్రావిడ రూపం), బ్రీపొ (బుగ్వేద సంస్కృత రూపం) ఈ రెండు 
పదాలూ పూర్వముండా (ప్రోటో యూండా) భాషా రూపం ఎర్‌ లోంచే ఏర్పడ్డాయని 
ఎజ్ఞాల్‌ కీవర్‌ పండితులు నిరూపిస్తున్నారు. 

సింధునాగరకత ఉత్తర భాగంలో వేద భాషా కుటుంబీకులు, దక్షిణ భాగంలో 
వైదికేతర భాషాకుటుంబీకులు నివసించి ఉంటారనేది వీరివాదన. ఈ వైదికేతరులు 
బహుశా ద్రావిడభాషా కుటుంబీకులు కావచ్చు. ఇందుకు బిజ్జైల్‌ చేసిన విశ్లేషణ ఇది. 

ఉత్తరసింధు : వేద భాష ఎరిగ్‌, ఎరిజ్‌, విజ్‌, వ్రిజిహి(ఘి), వ్రీహి 

దక్షిణ సింధు : పూర్వ ద్రావిడ : ఎరిగ్‌ (వ్‌) అరి' వరి-కి, 

తెలుగు: వరి 
తమిళ: అరికి 
కన్నడ: అక్కి 

శూర్చుయుండా భాషాడావం ఎరిగ్‌ లోంచే వైదిక (దీపొ తెలుగ ఎరి 
మెద్దళైరమూలు ఎర్పడాయనీ ఇది నింథనాగరకతలో ఆడ్వలు ద్రావిడులు నవజయం 
బోనీనో కాలంలోనో జరిగిందనీ ఎిజ్ఞాల్‌ గారి నిడూవణ. వంలోంబో (గీవల ఉరైక్లా 
ఇంగ్రీజ్ల్‌ర్రైక్‌ వదాలు పర్దుణ్ఞాయి. 

భాషా (్రొంతో నీధాంతం (వకారం ఎివిధ భాషా కుటుంబాలకు బెందినో 
వదడూపొలు ఒకదానిలోంబి ఇంకొక దానిలోకి వర్టుర వ్యావనం బెండుతాయి. 
అలా బెందినప్ప్రుడో అది ఖా” (ొంతం అత్రతుంది. ఈ నీధాంతం ్రూరం నే 
శాలలో అనేక ద్రావిడ శబ్దాలు వాడా కలగలిశాయి. మబుగ్వేదం డూవొందో 
విషయంలో ఆర్బేతడల నవకారం సొవాబర్చుం త్రన్నాయనడానికి ఇది సాక్షాలు. 
లాలస డా జి.వి. పూర్ణచంద్‌ 


ఈ ఆర్యేతరులలో పూర్వద్రావిడులు నిర్వహించిన పాత్ర ముఖ్యమైంది. పూర్వ 
ద్రావిడ భాషల్లో బ్రాముయి, కురుఖ్‌, మాల్లోలతో పొటు, ప్రోటో తెలుగు కూడా 
అప్పటికే అంతో ఇంతో రూప్రదిద్దుకునే ఉంటుందని భావిస్తున్నారు. మరిన్ని విమాలలోకి 
వెళదాం. 


త యయుభ్రులు - వూర్లో (్రావిడులు 

సింధు నాగరకత 8,000 ఏళ్ళ క్రితం మొదలైందనీ, 4400 ఎళ్ళ క్రితం ఉచ్చస్థితిలో 
వున్నదనీ కనీనం 700 ఏళ్ళపాటు దేదీష్యమానమయ్యిందనీ, 3,700 ఎళ్ళ క్రితం 
క్షీణదశ ప్రారంభమై అనతి కాలంలోనే అంతరించిందని పరిశోథకులు చెప్తారు. 

నీంథునగోోరాలలోకి ఆడ్యల రాకవ నంబంధించి తిలక్‌ వండితడు బెవ్బీన 
విషయాల ఒకసారి వరిశీటిధ్రాం. 

క్రీ.పూ.10,000-8000 సంవత్సరాల కాలంలో వైదిక సంస్కృతి ఉత్సాదకులైన 
ఆర్యులు బహుశా ఉత్తర ధృవంలో ఉండేవారు. క్రీ.పూ. 8000-6000మధ్య కాలంలో 
యూరప్‌, ఆసియా ఖండాలకు చేరుకున్నారు. ఆర్య నాగరకతకు అది ప్రారంభకాలం. 
దాన్ని అదిత యుగం: వున్తూను యుగం" ఇలా చెప్పుకున్నారు. 

క్రీ.పూ. 6000 నుంచి 3000 మధ్య కాలం ఆర్య నాగరకతకు ద్వితీయ 
యుగం. దీన్ని వ్యగశ్వర్రోయుగం అన్నారు. ఈ యుగంలో ఆస్టనిస్తాన్‌ హద్దులదాకా 


తెలుగే ప్రాచీనం 


లేదా సింధు నాగరకత ముఖద్వారం దాకా ఆర్య గణాలు ప్రహోంచి వ్రండాలి. బుగ్వేదంలోని 
అనేక సూక్తాలు ఈ యుగంలో ఆవిష్కృతాలయ్యాయి. బుషి పరంపరగా వచ్చిన 
వైదిక విజ్ఞానాన్ని భద్ర పరచుకోవాలనే విధానం ఈ యుగంలో కన్పిస్తుంది. 

క్రీ.పూ. 3000-1400 ఇది ఆర్య నాగరకతలో 3వ భాగం. దీన్ని కృత్తికా 
యుగం" అన్నారు. ఈ యుగంలో బుగ్వేదం ఒక రూపాన్ని పొంది ఉంటుంది. 
శైత్తరీయం [బ్రాహ్మణాలు కూడా వెలువడ్డాయి. సామ, అధర్వణ వేదాలకు రూపకల్పన 
జరిగి వ్రంటుంది. సామవేదం, తైత్తిరీయాల తర్వాతే అధర్వవేదం వెలువడిందని నంన్రూత 
వాజ్ఞుయ బరిత గ్రంథంలో మల్లాది నూడునారాయణగా స్తీ గాడు పేర్కొన్నారు (పేజి 
49). గంగా తీరానికి ఆర్యులు విస్తరించడం మొదలు పెట్టిన దశ ఇది. 

క్రీ.వూ. 1400- 500 మధ్య కాలం ఆర్య నాగరకతలో 4వ భాగం. ఇది 
బుధుడికి శ్రార్దుయగం. ఈ యుగంలో అనేక సూత్రాలు, వేదాంత గ్రంథాలు వెలుమ్జాయని 
ఆయన పేర్కొన్నారు. ఈ యగం౭లో నంన్ముతం మాత్మ) భాషగా కలిగిన టజిలలో 
అబ్బు తెలుగ (పోటో తెలుగ) ద్రజలథ ఆత్రంతో సాన్నిపొత్ళొంలో టాడిన 
ఫావాబర్చుం పర్పుడి ఉండాలి. 


ద్రావిడ భాషలో "మను" శబ్దం 

పురాణేతిహాసాల్లో కన్పించే మనువ్రలు భారత వర్ష వాసులు కారని, వీళ్ళు రమ్యక 
వర్గ వాసులని భారత భాగవతాది (గ్రంథాల్లో కన్పిస్తుంది.రమ్యక వర్ష పాలకులైన 
మనువ్రలు మొత్తం 14 మంది. 

స్వాయంభునుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షనుడు, 
వైవస్వతుడు, నూర్యసావర్జి దక్షసావర్ణి |బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి దౌత్యుడు, 
భౌత్యుడు- ఈ పేర్లు మనకి కన్పిస్తాయి. వీళ్ళలో వైవస్వత యత కాలంలో ఆడ్బులు 
నీంథనాగరకతలో అడగ పెట్టి త్రండాలి. అందుకని బైహ్తంతపున్లోంతరో "అని చనం 
యన డనికిని బై గతొంయున్సాం. 

ఆనాటి ఆర్య గణాల పాలకులైన ఈ మనువ్రల రాజ్యాంగ విధానంలో మూడు 
అంచెల పాలనా వ్యవస్థ కన్పిస్తుంది. 1. దేవతలు 2. బుషులు 3. రాజులు. ఈ 
ముగ్గురూ సభ్యులుగా గల సంఘానికి అధ్యక్షుడు మనువు. మనువు మారిపోతే కొత్త 
మనువు అధ్యక్షుడుగా వస్తాడు. 


| ద గ్ర [| (కలి, పూర్ణచంద్‌ 


వైవస్వత మనున్ర తర్వాత 7 మంది మనున్రల వరకూ ఈ వ్యవస్థ కొనసాగి 
ఉంటుంది. ఆ తర్వాత ఆర్యులు గంగా తీరానికి విస్తరించడం ప్రారంభించాక ఈ 
మనువ్రల వ్యవస్థతో గానీ, లేదా మను సంఘాలతో గానీ తెగతెంపులు చేసుకుని 
స్వతంత్ర ఆర్యులుగా తమదైన వ్యవస్థని నిర్మించుకొని వ్రంటాయి ఆర్యగణాలు. 

మనున్రల కాలంలో కన్పించిన ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, 
విశ్వులు, మరుత్తులు, భృగువ్రలు అంగీరసుల స్థానంలో అత్రి, వసిష్టుడు, కశ్యపుడు 
గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని ఇలా సప్త బుషుల పేర్లు 
ప్రముఖంగా కనిపిస్తాయి. 

అంటే, దేవతల వ్యవస్థని తప్పించి బుషులు, రాజులు ప్రధానంగా ఉంటూ, 
మనువు స్థానంలో ఇంద్రుణ్ణి ప్రతిష్టించుకున్నట్లు అర్ధం అవుతోంది. ఇది గంగా తీరం 
చేరే దోలో చోటు చేసుకున్న పరిణామం కావచ్చు. 

(తివిష్టమం "అంటే స్వర్గలోకం. దేవతల పాలనావ్య వస్థ అది. యక్షులు, సిద్ధులు, 
సాధ్యులు, చారణులు, విద్యాధరులు, అప్సరసలు, నాగులు, కిన్నరులు, కింపురుషులు 
వీళ్ళంతా ఈ పాలనా వ్యవస్థలో భాగస్వాములే. కాబట్టి వీళ్ళందరినీ దేవతలే అన్నారు. 
ఈ దేవతల దాయాదులలో రాక్షసులు, దానవులు, దైతేయులు, పిశాచులు, అనురాది 
గణాలెన్నో ఉండేవి.మనున్రలు వీళ్ళకి నాయకులై ఉంటారు. 

నిజానికి ఈ ఊహాత్మక అంశాలతో భాషా చరిత్రకు ఏ సంబంధంలేదు. కానీ, 
పూర్వ ద్రావిడ భాషలో పనొ అనే రూపం చాలా విస్సృతార్థంలో కనిపిస్తుంది. 


D వూర్లు (దావిడ ్డావం తన్‌ 10 be 
౨) శూర్చు ద్రావిడ యావం తన్‌ earth , clay 
త వ్రూర్లు ద్రావిడ డూవం తన్‌ To unite, marry 


ఈ మూడు పూర్వ ద్రావిడ మన్‌, రూపాలలోంచి ప్రోటో తెలుగులో రూపొందిన 
పదాలను గమనించండి. 


1) (పోటో తెలుగు: యన్‌ -eArth, MUd,s0il,dirt మను -మన్ను, మట్టి, నేల. 
2) ప్రోటో తెలుగు తన్‌ -grandson తెలుగు: మనుమడు, మనుమరాలు 
3 ప్రోటో తెలుగు వన్‌ -to live, exist, behave, conductoneself 


తెలుగు వయ - జీవించు, వర్తించు, బ్రతుకు 
తెలుగే ప్రాచినం దా 


అదుపు డూబుూలు, 
(అ) మనకి, (మనికి మనుట, వంచుట, వాసస్థానం, స్థానం existence, home, 
place, location, living, life, livelihood, abode, dwelling 
(ఆ)- మనుకువ, వాసస్థానము, చెలిమి (abode) dwelling place 
(ఇ)- మనుగడ life, living, livelihood, subsistence. 
(ఈ)- మనుచు, మనువు, పోషించు, బ్రతికించు protection, maintainance 
(ఉ)- మన్ను: దృశ్య మృగము, యుద్ధ సాధన విశేషము, భూమి, మన్నిక t0 last, 
be durable 
(ఊ)- మన్ని: జీవనము, మన్య, పెడతలయందుండు నరము 116 
4) ప్రోటో తెలుగు: మనము: we (inclusive) తెలుగు: మనము 
5) ప్రోటో తెలుగు: మన్‌ -అవ్‌ 1 humble or respectful, request, 
prayer, reprasentation, socitation,petition తెలుగు: మనవి. 
6) ప్రోటో తెలుగు: మన్‌ (the male of a species of antelope, 
gayal, bison, potu, male-animal) 
మనున్ర ఆడపిల్లకు ఇచ్చిన రాజ్యాన్ని దేవ రాజ్యమని, మగ నంతతికిచ్చిన 
రాజ్యాన్ని మానవ రాజ్యం అని అన్నారు. విశేషమేమంటే, 
తెలుగులో మనుబోతు అంటే మగజంతువు. ఇంగీష్‌లో Manpower, 
chairman లాంటి పదాలలో ౧౧౩౧అనేది పురుషాధిక్య పదంగానే వాడుకలో ఉంది. 
మొత్తం మీద ప్రోటో ఆర్యన్‌ల "మశుత్రో... ప్రోటో ద్రావిడియన్‌ల 'మన్‌ ' 
శబ్దాలు ఈ భూమి మీద స్థిరంగానూ, సుఖంగానూ జీవించటం అనే అర్ధంలోనే 
కనిపిస్తున్నాయి. ఈ మన్‌ మూల ద్రావిడ రూపం తమిళ మలయాళాలలో 
earth, world అనే అర్థాలలో మాత్రమే వ్రన్నాయి. 
తమిళం కన్నా తెలుగులో తన్‌ డూపొలు అధికంగా ఉండటానికి ప్రోటోతెలుగు 
ప్రజలతో ప్రోటో ఆర్యన్లకు దగ్గర సంబంధం ఉండటం ఒక కారణం కావచ్చు. ఈ 
నంబంధాలకు సింధు నగరాలు వేదికగా నిలిచి ఉంటాయి. 


FTE NN Ue nee Ig Ae 


4. నింథణాగ౮కకలో వూరు ద్రావిడులు 


సింధునాగరికత ఏ ఒక్కరి స్వంతం కాదనీ, అనేక జాతుల లేదా తెగల సమష్టి 
కృషి అందులో ఇమిడి ఉందని ఇప్పుడు ఎక్కువమంది శా స్త్రవేత్తలు భావిస్తున్నారు. 

సింధు నాగరకతకు చెందిన ఆనాటి ప్రజలకు భాష ఉంది. సంస్కృతి 
ఉంది. నరళమైన లిపి కూడా ఉంది. దాంతోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే 
వారు. సమాచారాన్ని దాచుకునే వారుకూడా. 

సింధువులు అగ్నిని ఆరాధించారు. జంతువ్రలను బలి ఇచ్చారు." ఇండస్‌ 
మైథాలజి అనే వ్యాసంలో ప్రొఫెసర్‌ ఎన్‌.ఆర్‌.రావ్ర (మిథిక్‌ సొసైటీ క్వార్టర్లి జర్నల్‌- 
1983) సింధునగరాల ప్రజలతో ప్రోటో ఆర్యన్లు సహజీవనం చేశారనీ, వారిలో 
ఇరానియన్లు, హిట్టయిట్ల రూపురేఖలు కూడా కన్పిస్తున్నాయని పేర్కొన్నాడు. 

బుగ్వేద రూప కర్తలకు ప్రోటో ఆర్యన్లు పూర్వీకులు. ఇటు వైదిక ఆర్యులకు, 
అటు ఇరానియన్‌ ఆర్యులకు ఈ ప్రోటో ఆర్యన్లు మూల పురుషులు (60౧౧౫౦౧ 
ancestors) కావచ్చునని దండేకర్‌ (1979) ప్రకటించారు. 

మిగిలిన సమకాలీన నాగరకతలతో పోల్చినప్పుడు సుమేరియన్‌ నాగరకత విషయంలో 
జాతుల సంలీను భిన్నంగా జరిగింది. మెసపొటేమియా తదితర ప్రాంతాలను సుమేరియన్లు 
జయించారు, వారినించి ఇండో యూరోపియన్‌ తెగలకు చెందిన పొట్టయిట్లు జయించి 
పాలించారు. బాబిలోన్‌, ఇలమ్‌ (ప్రాచీన పర్షియా)లను కూడా అనేక జాతులు ఇలానే 
ఆక్రమించి పాలించాయి. కాబట్టి సింధునాగరకత విషయంలో కూడా ఈ విధమైన 
ఘర్షణలే జరిగి ఉంటాయని కొందరు భావించారు. 

అయితే, బుగ్వేదం తొలి మండలాలలో ఆర్యులు ఆర్యేతరులైన అనేక జాతుల 
వారిని కలుపుకుని వాళ్ళని అర్ధదేవతలుగా స్వీకరించటాన్ని బట్టి సుమేరియాలో 
జరిగినంత ఘర్షణ సింధు నాగరకతలో జరిగి ఉండక పోవచ్చని నమ్మవచ్చు. 

అసుర, దాస, దస్య, యాతుధాన, క్రవ్యాద, మూరదేవ, రాక్షసాది ఆర్యేతర తెగలలో 
టాటో దవిడియత్లు కూడా ఉండి ఉంటారు. 

'ఓ ఇంద్రా... ఆర్యులెవరు, దస్యులెవరో తెలుసుకుని కర్మ విరోధులైన ఆ 
దస్యుల్ని వధించు. లేదా, యజమానికి వపరచు. దుష్టశిక్షకుడవై యజ్ఞ ఘాతకుల్ని 
అణిచి యజమానులతో యాగాన్ని చక్కగా చేయించు"-(బు-1-51-8) 
తెలుగ ప్రాచినత = 


"ఆర్యుడెవరో, దాసుడెవరో తెలిసికొని వాళ్ళని వేరుచేస్తూ, నేను యజ్ఞం కోనం వచ్చి 
యజమానుడి సోమాన్ని తాగుతున్నాను” -(బు- 10-86-19) ఇలాంటి బుక్కుల్లో 
ఆర్యులూ, ఆర్యేతరులూ కలగలిసి పోయి జీవిస్తున్న సమాజంలో ఆర్యులు తమని 
(ప్రత్యేకంగా చెప్పుకుని తమఆధిపత్యాన్ని నిరూపించు కోవటానికి ప్రయత్నించారనే 
విశ్లేషణ కన్పిస్తుంది. తమ జాతిని, తమ నంస్కృతిని తమ భాషని కూడా 
సంరక్షించుకోవాలనే తపన వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. 

సింధునాగకత కాలంలో సవాజం జత్తాడవలు- వ్వాపొడలుగా ఉంది. కార్మికులు 
కర్షకులు కష్టించి తెచ్చిన ఉత్పత్తులకు వ్యాపారులు పెట్టుబడులు పెట్టడు, వాటిని మారకం 
చేయడం- ఒక విధమైన పరస్పర సహకారం జాతుల మధ్య నడిచేది. సింధునగరాల 
పతనం తరువాత వ్యాపారాలు పడిపోయాయి, జాతులు దూరంగా జరిగిపోయాయి. 
జీవన పోరాటం పెరిగింది. జాతుల మధ్య వైషమ్యాలు కూడా పెరిగాయి. 

తొలి నాటి నీగ్రిడ్స్‌ తెగలను ప్రోటో యండా ప్రజలు దక్షిణాదికి తరిమారు. 
కాలవాహినిలో చిన్న చిన్న తెగలుగా చీలిపోయి నీగ్రిడ్స్‌ తెగల వారు దక్షిణాది 
ప్రాంతాలలోనూ, అండమాన్‌ నికోబార్‌ దీవ్రల్లోనూ ఇంకా గిరిజనులుగానే బ్రతుకు 
వెళ్ళమారుస్తున్నారు. 

సింధునగరాలనుంచి అంటో ఈనాటి పంజాబ్‌ నుంచి గంగాతీరానికి విస్తరిస్తూ 
ఆర్యగణాలు ప్రోటో ముండా ప్రజల్ని ఈశాన్యానికి తరిమాయి. 

బెలూచిస్తాన్‌లోని బోలాన్‌ నది పక్కన గల మెహర్‌ఘర్‌ ప్రాంతంలో వ్యవసాయం 
ప్రారంభించిన (బావుయి ప్రజల్ని నాగరకులైన బెలోచి తెగలు అడన్రల్లోకి తరిమాయి. 

ఇలా దశాంతర్దకల్లో ఒక జాతి అభ్యున్నతిని సాధిస్తుంటే, మరో జాతి అధోగతి 
పాలవటం కన్పిస్తుంది. వ్యవసాయం తెలియనివారు అడుగంటిపోయారు. పశుపాలన 
చేపట్టనివాళ్ళు అడవుల్లో గిరిజనులుగా మారిపోయారు. ఒకవేళ పశుసంపద ఉన్నా 
వ్యవసాయం తెలియని వారు పశున్రల మేత కోసం నంచార జాతులుగా మారిపోయి 
దేశ ద్రిమ్మరులయ్యారు. సుగాలి, లంబాడి, బంజారా జాతులు ఇలా మిగిలిపోయిన 
వారే. ఇది చరిత్రలో ఒక నెగిటివ్‌ పార్శ్వం. 

గోండులు, సవరలు, కుయి, కువి, కొలమి గదబ ఇంకా మన కళ్ళముందు 
సంచరిస్తున్న ఎరుకలు, యానాదులు ... వీళ్ళంతా ఒకనాడు బలమైన సాంస్కృతిక 


sc తు వళి 


సంపద కలిగినవారే. వీళ్లంతా ద్రావిడ మాతృకలోంచి వివిధ భాషలు విడివడుతున్న 
సమయంలో తెలుగుతో సహజీవనం నెరపిన వారే. కానీ, తమ మనుగడకు పశు 
సంపద, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం మూడింటిని సముపార్థించుకున్న జాతుల 
వారు స్థిరంగానూ, సంపన్నంగానూ జీవించ గలిగారు. 


ఆర్బేతదులలో (ావిడులవడు ? 


బుగ్వేదంలో ఆర్యులతోపాటు నహజీవనం చేసిన జాతుల పేర్లు చక్కగా 
తెలుస్తున్నాయి. అసుర, దాస, దస్య, యాతుధాన క్రవ్యాద మూరదేవ రాక్షస- వీళ్ళందరూ 
ఆర్యేతరులైన ప్రజలు. బహుశా సింధు నాగరకతలో వీళ్ళు కూడా భాగస్వాములే కావచ్చు. 

అమరకోశంలో- అసుర, దైత్య, దైతేయ, దనుజ, దానవ దితిసుత- ఈ పదాలన్నీ 
సమానార్థకాలుగా ఉన్నాయి. వీళ్ళని అ్యదోనతలు (డెమీగాడ్స్‌) అన్నారు. 

కిన్నెర, గుహ్యక, సిద్ధ భూత, పిశాచ, యక్షులతోపాటు, రాక్షసులు కూడా 
అర్థదేవతలుగానే అమరకోశంలో కనిపిస్తారు. వీళ్ళందరూ ఆర్యుల ధర్మాన్ని గౌరవించి, 
సఖ్యతతో ఉండి ఉంటారు. కాబట్టి, వీళ్ళకి అర్ధదేవతలనే గౌరవం దక్కి ఉంటుంది. 
అంటే సగం, ఆర్యులన్నమాట. 

ఆర్యులతో సంలీనం కానివారు ఎలా అర్థదేవతలవ్రతారు ? బహుశా వీరి మధ్య 
సాంస్కృతిక, సామాజిక సంబంధాలతోపాటు వైవాహిక సంబంధాలు కూడా ఎక్కువ 
జరిగి వండాలి. 

క్షసులకు పుణ్యజనులనే మరో పేరు ఉండేది. బెవారేన్‌(కథరేన్‌) ప్రాంతంలోని 
పట్టణాల మధ్య జరిగిన వర్తక వాణిజ్యాలలో పుణ్యజన రాక్షసులదే పైచేయి. సముద్రంలో 
మునిగి పోయిన ద్వారక ఒకప్పుడు పెద్ద ఓడరేవ్ర పట్టణం. ఇది పుణ్యజన రాక్షనుల 
వాణిజ్య కేంద్రం అని యన్‌. ఆర్‌. రాత్ర పేర్కొన్నారు. 

వీళ్ళని వంచన ర్నాక్షకులని కూడా అనే వాళ్ళు. శ్రీకృష్ణుడు ఈ వంచన 
రాక్షస నాయకుడి నుంచి అతని శంఖాన్ని పొందినట్లు, అందుకే దానికి పాంచజన్యం 
అనే పేరు వచ్చినట్లు భాగవతం చెప్తోంది. ఆ రోజుల్లో ద్వారక నుంచి బెవారైన్‌కు 
ఓడలు నడిచేవనీ, వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా సాగేవని ఈ కథ సాక్ష్యం చెప్తోంది. 

బుగ్వేదం (8-96-13) లో 'కృష్ణుడు" అనే శేరుగల అసురుడు పదివేలమంది 
అనుచరులతో అంశుమతీ నదీ తీరంలో నివసించేవాడు. ద్రుతగతి (వేగంగా మ్ళోవాడు). 


HO Tr. 2 లతకు నతన నటు 


నముదంలో మునిగిన ద్వారకొనగరంలో దొరికిన ఒక రాతిమీది అక్షరాలు 


'క్రూరకర్ముడు అయిన ఈ కృష్ణుణ్ని ఇంద్రుడు బృహస్పతి సహాయంతో 

సంహరించాడు" అని ఉంది. 

సింధునగరాలలో ప్రోటో ఆర్యన్లతో సఖ్యత నెరపిన వ్యక్తులు సింధునాగరకత 
అనంతరం ఆర్యులకు శత్రువులుగా మారినట్లు దీన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే 
సంఘర్షణలతో పాటు ప్రోటో ఆర్యన్లు, ప్రోటో ద్రవిడియన్ల మధ్య భాషలు 
సంస్కృతులుకూడా సంలీనం జరిగాయి. ఇందుకు అనేక సాక్ష్యాలను యన్‌. ఆర్‌. 
oy ప్రతిపాదించారు. 

తలపైన కొమ్ము, చుట్టూ కొన్ని జంతువుల మధ్య యోగాసనంలో కూర్చుని 
ఉన్న ఒక దైవ రూపం ముద్రిక సింధునగరూలలో దొరికింది. దీన్ని ప్రోటో శివ రూపం 
అని కొందరు, (బ్రహ్మ పూర్వరూపం అని కొందరు భావించారు. 

అయితే, ఉత్తర సింధునాగరకతా కేంద్రమైన హరప్పాలో ఆర్యుల ప్రాబల్యం 
ఎక్కువగా ఉండేదనటానికి సాక్ష్యంగా అక్కడ దొరికిన ముద్రిక(నెంబర్‌ 307)మీద ఈ 
ప్రోటో శివ్రడి చుట్టూ అగ్ని జ్వాలలున్నాయి. అగ్నిని ఆరాధించిన ప్రోటో ఆర్యులు, 
హుపతినాథుణ్ణి లేదా బ్రహ్మను ఆరాధించిన ఆర్యేతరులు సంలీను చెందారమూనికి ఈ 
ముద్రిక సాక్ష్యమిస్తోందని బొజినర్‌ యశ ఆర్‌. రాత్ర మ్లోషించారు. 

ద్దు, ఏనుగు, గుర్రం, దున్నపోతు, పెద్దపులి ఇలాంటి జంతువుల గుర్తులు కొన్ని 
ముద్రికల పైన కన్పించాయి. ఒక్కో జంతువు ఒక్కో తెగకు చెందిన (ప్రజల దేవతా 
రూపం కావచ్చు నంటారాయన. ఆ దేవతల పేర్లు మనకు తెలియన. 


జజ క్రొ! జివ పూద్దదంద్‌ 


వృషభాన్ని ఆరాధించిన ఒక వ్యాపారి, వ్యా[ఘ్రాన్ని ఆరాధించిన మరొక 
వ్యాపారి మధ్య జరిగిన వ్యాపార ఒప్పందాలకు ఆ రెండు జంతువుల రూపాలతో 
చెక్కిన ముద్రిక సాక్ష్యం కావచ్చని అంటారు. 

మౌలికంగా ఆ ప్రజలు వ్యాపారులు కాబట్టి తమ దేవతల దయతో వ్యాపారాభివృద్ధి 
కావాలని వారు ఆశించి ఉండవచ్చు. యస్‌.ఎ. డాంగే కూడా దైవకృప(ఢివైన్‌ ఫేవర్‌) 
కోసమే ముద్రికలపైన వీటి రూపాలు ఉంచారని భావించాడు. 

కొమ్ములున్న ప్రతీ జంతు రూపమూ మాహిషమే కావాలని లేదు. వ్యాఘ్రానికి 
కూడా కొమ్ములున్న (బనావలి సీల్‌) ముద్రిక దొరికింది. కొమ్ములు అగ్నికీలలకు 
సంకేతం అనుకున్నట్లయితే వ్యాఘ్రారాధకులు అగ్ని ఆరాధనని(fIre (111) స్వీకరించి 
ఉంటారని ఊహించవచ్చు. ఆడా శంన్భ్కతి (ధాబిడీకరణం ఊరిగిందనూలా. ? 
(ద్రావడుంన్య్రుతిఆర్వీకరణం బెందిందూలా... ? రెండూకాము 


సింధు నగరాలలో దొరికిన వశువతినాథుడు 


తెలుగే ప్రాచీనం వాల 


ర.యండ్యావడజుల వ్యావసాయిక జుం 


ఆన్ట్రీక్‌లేదాఆన్తో ఆనియాటిక్‌, భాషా కుటుంబంలో ముఖ్యమైనది యుండాభాషు, 
ఈనాటికీ, ఈశాన్య భారత రాష్టాలలోనూ, బంగ్లాదేశ్‌లోనూ, ఈ భాష మాట్లాడుతున్న 
ఆదిమ తెగలవారున్నారు. కోల్‌, మాంఖ్మేర్‌ తెగల వారు వీళ్ళలో ముఖ్యులు. 

క్రీ. పూ. 5000 ఎళ్ళ క్రితమే ముండా తెగల వారు పపవల మందలను పెంచి 
నదీ మైదానాలను ఆక్రమించి వ్యవసాయం పారంభించారు. 

నీంథూనాగరోక ఇంకా ఒక రూపం ఏర్పరచుకోని కాలం అది.5000 ఎళ్ళ 
క్రితం అంటే, క్రీ.పూ.3000 కాలంలో ముండా తెగల (ప్రజలు మినీ చెరకునీ పండించారని 
డాక్టర్‌. వి.యస్‌. ఏకాంకర్‌ నిరూపించాడు.వాళ్ళు పత్తిని కూడా పండించారు. పత్తి 
నుంచి నూలు దారం తీశారు. నూలు దారంతో బట్టలునేశారు. 

వడ్డించిన విస్తరిలా ఆ నాటి సమాజం ఉంది. కాబట్టే, వ్యాపార వర్గాలు 

చొరవగా ముందుకు వచ్చి ఎగుమతులు, దిగుమతులు చేపట్టటంతో సింధూ రాజ్యాలు 
గొప్పవిగా ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు కలిశొచ్చాయి. 

సింధూ నగరాలకన్నా ముందే ఉత్పత్తి ముమ్మరంగా జరిగింది. దానిని అందుకోవ 
టానికి ఎన్నో జాతుల వారు ఇక్కడకు చేరుకున్నారు. అలా వచ్చిన వారిలో ప్రోటో 
ద్రవిడియన్సు, ప్రోటో ఆర్యన్లు, ప్రోటో ముండా ప్రజలు ముఖ్యులు. పరస్పర సహకారంతో 
ఈ మూడు ముఖ్యమైన భాషా కుటుంబీకులు ఆరోజుల్లో నహజీవనం చేయ గలిగారు 
కాబట్టి వారి భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజమైన విషయం. 

పూర్వ ద్రావిడులు (ప్రోటో ద్రవిడియన్లు) నిస్సందేహంగా వ్యాపారులే. యుండా 
(జలు వ్యావసాయకులు. పల్లెలు వాళ్ళకు పట్టు కొమ్మలు. తూర్పు దిశగా, సారమతమైన 
భూమిని, నీటిని వెతుక్కుంటూ గంగా తీరం వెంబడే మొదట విస్తరించింది యండా 
ప్రజలే ! వారి వెనక పశుపాలకులైన ప్రోటో ఆర్యన్లు బయలుదేరారు. క్రమేణా వాళ్ళు 
కూడా వ్యవసాయ అవసరం గుర్తించి కొత్త జీవిత విధానానికి అలవాటు పడటం 
'ప్రారంభించారు.ఆర్యగణాలు నప్తసింధులో పంజాబ్‌లోంచి గంగాతీరంలోకి అడుగు 
పెట్టిన తరువాత క్రమంగా వ్యావసాయకులుగా మారారు. యవలు, బార్లి గోధుమలు, 
నువ్వలు, మినుములు, పెసలు పండించారు. ఒక్కోదశలో గోధుమలను, ఒక్కోదశలో 


A సన చాతి నత 


యవధాన్యాన్ని పండించేవారు. ధాన్యాన్ని పండించే వారిని "ధాన్యకృత్తు"లని పిలిచారు. 
"వపంతో బీజమివ ధాన్యకృతః పృంచంతి"( బు-10-94-13) 

యమ వృకేణాశ్వినా వపం తేషాం దుహంతా మనుషాయ ద సా (ఖం 
117-21) 'ఓ అశ్వినీ దేవతలారా ! ఆర్యుడైన మనున్ర నిమిత్తం రైతులు నేలను దున్ని 
ధాన్యబీజాలు చల్లునట్లు చేశారు గదా.....” మిత్రులారా ! నాగళ్ళు సిద్ధం చేయండి. 
అజికలు కట్టి పొలం దున్నండి. నాగేటి చాళ్ళలో విత్తనాలు చల్లండి. మనం ఆశించినట్లే 
మన పంటలు పండుతాయి. మన కొడవళ్ళు మన పైరును కోస్తాయి." 

బుగ్వేద మండలాల్లో 'దాళరాజ్ఞు యుద్ధం” వర్ణన కన్పిస్తుంది. ఇందులో 
నుదాను” అనే రాజుకు ఎప్పుడో ఒకప్పుడు మిత్రులుగానో, విరోధులుగానో 
ఉన్నవాళ్ళు- 1.తుర్వశ 2.యదు 3.అను 4.దృహ్యు ర.పురుగణాలకు చెందిన 
ప్రజలు ముఖ్యులు. 6.శిమ్యుడు 7.కవషుడు రి.భేదుడు 9.ఒకటవ 
వైకర్ణుడు 10.రెండవ వైకర్ణుడు-వీ ళ్భ వ్యక్తిగతంగా సుదాసుకుశ[తువులు. 
11.వుత్స్యులు 12.ఫక్తులు(ఫక్తూన్‌లు) 1 3.భలాననులు(బోలాన్‌పాన్‌ ప్రాంతానికి 
చెందిన ప్రజలు) 14.అవినులు 15.నిషాణులు 16.అజులు 17.శివ్రలు 1రి.శ్నిగులు 
19. యక్షులు- వీళ్ళంతా సుదానుకు ఏదో ఒక నమయంలో వ్యతిరేకంగానో, 
అనుకూలంగానో నిలబడిన వాళ్ళే (యుగ్వౌదో ఆయ్యలు- రా.సాంకృత్యాయన్‌.) 

సింధునగరాలను(పంజాబువదలి గంగాతీరానికి ఆర్యులు వెళ్ళిపోయినా, సింధు 
నాగరకత అంతరించిన తర్వాత కూడా (బాహుయి భాష మాట్లాడిన ఫక్తూనులు, 
భలానులతో ఆర్యులకు నంఘర్షణలూ, సంలీనాలూ కొనసాగాయనటానికి 
బుగ్వేదంలోఈ పేర్లు సాక్ష్యంగా కన్పిస్తున్నాయి. 

తమ ఆధివత్యాన్చి వెంచుడుంటూనో ఆర్బేతడలయినో ద్రజిలమంబి వారి 
బాగతెనీ, నంన్కుతిన్తీ భావన న్వీకలెంబిన ఆద్యులు వాటిని తపవ అశయదాలంగా 
మలబువుని అభివ్పుద్ధి బెందారని దీని భావ. 

ఆర్యుల ఆయుధ బలం, ముఖ్యంగా వాళ్ళ రథాలు ఆర్యేతరులను జయించటానికి 
తోడ్పడ్డాయి. కానీ, ఆర్యేతరుల సంస్కృతి నాగరకతలు మౌలికంగా ఆర్యులను అంతకు 
ముందే జయించగలిగాయని కూడా దీని భావం. 


త న న యా వాతా 


ఈజిష్టలో క్రీ.పూ.4200 నాటికే నైలూనదీ తీరాన నాగరకత ప్రారంభం అయ్యింది. 
క్రీ.పూ.3400నాటికి మొదటి రాజవంశం ఏర్పడింది. క్రీ.పూ.2900-2080 నాటికి 
మూడవ రాజవంశం పాలించింది. ఈ కాలంలోనే రాతి పిరమిడ్ల నిర్మాణం జరిగింది 

అంటే, సింధుభూముల్లో మహానగూలు నిర్మాణం అవుతున్న కాలంలో ఈజిప్ట్‌లో 
మహోన్నత చారిత్రక కట్టడాలు(పిరమిడ్లు) నిర్మించబడుతున్నాయన్నమాట.. 

ఇంక, మెసపటోమియా విషయానికొస్తే క్రీ.పూ 4000- 2000 మధ్య టైగ్రస్‌- 
యూఫ్రటీస్‌ నదుల దిగువ ప్రాంతంలో సుమేరియన్‌ నాగరకత బాగా వృద్ధి పొందింది. 
అంకెలు బాగా అభివృద్ధి చెందాయి. సుమేరియన్లు సింధువ్రలు మౌలికంగా వాణిజ్య 
పరమైన జీవులు. వారికి అక్షరాలతోకన్నా అంకెలతోనే ఎక్కువ పని. 

ఈ రెండు మహానాగరకతల మధ్య సముద్రమార్గాన భూమార్గాన కూడా సంబంధాలు 
నడిచాయి. అక్కడ సింధువ్రల ముద్రికలు కొన్ని దొరకటం ఇందుకు సాక్ష్యం. దక్షిణ 
భారత దేశంలోని డెక్కన్‌కు చెందిన ఒక టేకు ముక్క కూడా అక్కడ దొరికింది. ఇవన్నీ 
పరిశీలనాంశాలే. 

క్రీ.పూ.2000 నాటికి పొట్టయిట్లు మెసపొటేమియాని ఆక్రమించే సమయానికి 
సింధు నాగరకత చరమాంకానికి చేరుకుంటోంది. అయినా, పొట్టయిట్ల ప్రభావం 
భారతీయ సామాజిక వ్యవస్థపైన గణనీయంగానే ఉంది. క్రీ.వూ.1750 నాటికి 
బాబిలోనియాని కస్టైట్స్‌ ఆక్రమించారు. ఈ పరిణామాలన్నింటికీ సింధు నాగరకత 
సాక్షిగానే నిలిచింది. 

వీరందరితోపాటూ, ముఖ్యంగా చెప్పుకోవలసిన నాగరకులు అక్కాడియన్లు. వీళ్ళు 
కూడా వాణిజ్యంపైన ఆధారపడి జీవించిన వారే ! అక్భాజ్‌ లోనూ సింధూ వర్తకులకాలనీ 
ఒకటిఉండేది.బహరైన్‌, మెసపోటేమియా, దిల్‌మున్‌, మాగన్‌, మెలుహ్హాలకు అనేక 
ఎగుమతులు జరిపి ఉంటారని సాక్ష్యాధారాలను బట్టి విశ్లేషిస్తున్నారు 


అడది యపనననాలనాా పసుపు. కో కనే పూర్దవంట్‌ 


రీ. నిండ నోరాలలో జీయో వష 


కంచు, రాగి, ఇనుము సింధువుల కాలంలోనే వాడకంలోకి వచ్చాయి. వ్యవసాయం 
బాగా అభివృద్ధి చెందింది. అందువలన అనేక వృత్తులు కూడా వృద్ధి చెందాయి. 

తద్భురి సాలెనే కాదు, నల్లపూసలకు బెజ్జం వేయగలిగే బ్మాడిల్‌ (బర్మా)ని 
కూడా తయారు చేయగలిగారు. 

సాంకేతిక పరిజ్ఞానం కొంతలో కొంత అనుభవంలోకి రాసాగింది. వస్త్ర వర్షిశ్రన 
ఆనాటి చేతి పరిశ్రమలలో అన్నింటికన్నా ప్రాణప్రదమయింది. అందుకు కావలసిన 
యంత్రసామగ్రితో పాటు మృగాలను కూడా సమకూర్చుకోగలిగారు. నిత్యావసరాలకు 
కావలసిన జాడీలు, పాత్రలు, వారాలు తయారయ్యాయి. 

పశుపోషణ, ఆహారోత్పత్తులకు పల్లెలు తోడ్పడితే, వస్తూత్పతికి, వ్యాపారాలకు 
పట్నాలు తోడ్పడ్డాయి. ఆనాటి జీవన వ్యవస్థలో ఈ రెంటికీ స్పష్టమైన తేడా కన్పిస్తుంది. 

సింధు నాగరకత కాలంలో బంగారు నగలు, మెడి నగలు, రత్నాలు, ఖర్షీదైన పాత్రలు, 
శిల్పాలు, రాగి, కంచు ఆయుధాలు...వీటిని వివిధ చేతి వృత్తులవారు తయారు చేశారు. 
వర్తకులు వాటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. సంపద పెరగటానికి ఉత్పత్తి - 
ఎగుమతులు ముఖ్య కారణం. 

'అవ్భుక "అనేది సింధు నగరాలలో ప్రధాన విషయం. అది ఒక పద్ధతి ప్రకారం 
జరిగేలా ప్రోత్సహించేందుకు ధనిక మ్ల నుథూలుండేవని ప్రొఫెసర్‌ బిల్ట్‌ ప్రకటించారు. 
పట్టణాలలోని వీధులు, మురుగు కాల్వలు, మంచి నీటి కుళాయిలు, స్నానపు గదులు 
ఇవన్నీ సిద్ధాంతపరంగా ఒక ప్లాను ్రూరమే నిర్మించగలిగారు. అందుకు మన్సివల్‌ 
తొన్ఫిల్‌ లాంటిది కూడా వుండేదని తేల్చి చెప్పారు. 

ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. డబ్బు అనేది వుండాలి గానీ మనిషి తెలివి ఎంతటి 
అద్భుతాన్నయినా సృష్టించ గలదు. 

కానీ ఈ డైనేజీలను కడిగిందెవరు ? వాళ్ళ స్థానం ఏమిటి ? ఆనాటి సామాజిక 
వ్యవస్థలోని తారతమ్యాల గురించి ఆలోచిస్తే చాలా విశేషాలు బైటకొస్తాయి. 
ఈజిఫ్ట్‌ మెసపొటేమియాలలో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టి, మానవ శ్రమను 
పణంగా వ్రంచి అద్భుతమైన సమాధులు, రాజభమాలు నిర్మించినా, మనుషులు మాత్రం 


కతన పరికర నము 


మట్టికొంపల్లోనే బతికారు. కానీ, సింధు నోరాలలో మాత్రం గట్టి ఇళ్ళు కట్టుకొని 
మనుషులు సుఖంగా జీవించారని నల్‌ జాన్‌ వల్‌ పోల్చి చెప్పారు. 

కానీ, సింధునగరాలలో నివసించిన మనుషుల్లో ఏ ఏ స్థాయిల వారున్నారు.. ? 
అన్ని స్థాయిలవారికీ ఒకే తరహాఇళ్ళున్నాయా.. ? ఒకే తరహా జీవన వ్యవస్థ ఉందా.. ? 
నిండు సీరాలలో అన్హ్మ్రన్యులు 

నింధు శీరాలలోని ధనిక వ్లూనికి వంటలు వండించబి అనం వెట్టిన 
క్షగవలు, వారి వ్యాపారాలకు వ్తుత్రలు ఉత్పత్తి చేరిన కార్భింలు, వారికీ బట్లు నేని 
ఇబ్బిన బేనేత వని వాడు. వారి శీరాలను శ్నభైంబోస వారి (్రైనేజోలను కజిగి వాళ్ళు 
ఆరోగ్ఫాంగా త్రండోలా బేరిన వారివద్ద కార్భివలు.... వీళ్ళంతా నింధు శవాల 


అభిష్ట్రట్ధికి తూల కారులు. కానీ, నరసొకర్యాంనికి దూరంగా సాధారణ జీవితమే 
గజివీనో అనై పొదలు. 


సింధునగరాల్లో కోటల్లాంటి ధనికుల ఇళ్ళకీ, పరమ పేదల బీద కొంపలకీ మధ్య 
స్పష్టమైన తేడా కన్పిస్తుంది. గోచీ పెట్టుకొని దారి పక్కన కూర్చున్న ఒక బానిస 
బొమ్మ త్రవ్వకాలలోదొరకడం ఇందుకు సాక్ష్యం. . 


¥ 
ఫ్‌ 


3 
Si ate, 


Wy 
a7 


త్తం 


క్యాన్‌ 
»* 


sc కు సరు ప్రజ్తమ్నతె 


పౌందూ వ్రవ్ములో వలతత్లం బ్రావిడీకరణం వలనో పర్పుడిందన్సీ అలనాటి 
థారలీయ సొయాజిక ప్పజ్ము ఇవ్రుటో తనో తెలుగు నమాజింలానో ప్రండేదనీ 
ఖావింబడానికీ ఈ నిడూవణు అయాశం ఇస్తోంది. 

“సమరంలో ఓడినవారు గెల్చిన వారికి బానిసలవ్రతారన్నది నిజం. కానీ, 

బానిసలంతా అలా ఓడిన రాజులే కావాలని లేదు. 

సింధునగర రాజ్యాలు రక్తసిక్తమైన రణభూముల్లోంచి పుట్టిన యుద్ధరాజ్యాలు 
కావు. కాబట్టి అక్కడి బానిసలు ఓడిన వ్యక్తులు కాదు - జన్మతః బానిసలే 
అయివ్రంటారని ఊహించవచ్చు. 

ఈనాడు మనం దళిత శబ్దంలో వీలున్తున్సు సామాజిక వ్లాం ఆనాడు వాడా 
జొస్ళూత? దళితలుగానో శ్రస్నారని అర్థం అభ్రతుంది. 

పూర్వ ద్రావిడ భాషలో తూల్‌అనే రూపం 60౧11566, perturbed, 
intoxicated, to die,to destroy ఇలాంటి అర్థాలలో కన్పిస్తుంది. 
చలింపచేయు, కదిలించు, ఆందోళన కలిగించు, వైకల్యం అనే ఈ అర్ధాలనిచ్చిన మాల్‌ 
శబ్బ్దంలోంచి తూల కులవాచకం ఏర్పడి ఉంటుంది. మాల్‌నర్నాంట్‌ మాల్‌ప్రాక్టీస్‌, 
మాల్‌ఎడ్జెన్ట్‌మెంట్‌, లాంటి పదాలలో నెగెటివ్‌ అర్థాన్నిచ్చే మాల్‌ కి ఇది మాతృక 
కావచ్చు. 

మ్ల వవ వల వబ వేర్లోయ అంశాలు. బుగ్చేద ఆడ్పులది వ్ల పుష్య. 
ఆర్బేతద్వలైో ద్రావిడులది వల వావ. కాలగమనంలో ఈ రెండూ కలగలని 
(దావ్మాణ, క్షతియ బైక్టు జాడులవ అదసంగా దళితులు పొంధదూప్పువ్టులో 
భాగం అయ్యాడు. 

గీతలో కృష్ణుడు "నాస్తి పంచమాః పంచములనే వారే లేరు"అని ఎంత మొత్తుకుని 
చెప్పినా పొందూవ్యవస్థలో పంచముల అగచాట్లు ఆగలేదు. 


Nc నమా నాడాననైన 


7. ఆంగథ్‌ బిష్టుబో అనలు బిద్దుబ్రో 
తెలుగు భాషా పరిశోధనలకు కరదీపిక లాంటిది శ్రీ కోరాడ మహాదేవాస్త్రి 


రూపొందించిన పౌస్టారికల్‌ (గామర్‌ ఆభ్‌ తెలుగ ఆంగ్ల గ్రంథం. ఇందులోఆంధ్ర 


శబ్దం గురించి ఆయన కొంత చర్చ చేస్తూ-”[%6 word Andhra is no 
doubt known as the name of a race as old as the Vedic 
Age; and the story of Sunassepa, narrated in the Aitareya 
Brahmana goes to show that about the 7% c BC. They 
were a race of Aryan out castes living southern of Vindhyas 


along with some aboriginal Tribes of India అని పేర్కొన్నారు. 

ఆంధ్ర శబ్దం నిస్సందేహంగా జాతి పరమైనదే గాని, భాషాపరమైంది కాదని 
దీన్ని బట్టి అర్ధం అవుతోంది. ఈ ఆంధ్రజాతి భారత దేశంలో వైదిక ఆర్యులతో 
సమకాలిన జాతి అని కూడా మహాదేవా స్త్రి స్పష్టంగా పేర్కొన్నారు. 
ఐతరేయ (బావ్మణంలో వరిశ్చంద్రుడి కథలోని శున్ళేపుడి వృత్తాంతం ఇందుకు 
ఆధారంగా ఆయన చూపించారు.. క్రీ. పూ 7వ శతాబ్దంనాటిది ఐతరేయ బ్రాహ్మణం 
అని పండితులు భావిస్తున్నారు. 

ఆర్యేతరులైన ఈ ఆంధ్రులు వింధ్యకు దక్షిణంగా ఉన్న |ప్రాంతంలో ఇతర 
జాతులతో కలిసి జీవించి వుంటారని, ఆ తర్వాతి కాలంలో దక్కన్‌ వీఠభూమికి 
చేరివ్రంటారనీ ఒక దశలో తమదైన రాజ్యాన్ని వ్యవస్థాపించుకున్నారనీ మహాదేమాౌస్త్రిగారి 
వివరణ. 

ఆంధ్రులు ప్రాచీనులే అనటానికి ఎవరికి ఎటువంటి నందేహం లేదు. కానీ, 
ఆంధ్రులు మాట్లాడిన భాష ప్రాచీనం అనాలంటే మాత్రం నిరూపణలు, బుజువ్రలు, 


సాక్ష్యాలు, శాసనాలు, పుస్తకాలు కావాల్సి వస్తోంది. మహాదేవ శాస్త్రిగారి ప్రకారం- 1 
is this migration from the north of the powerful tribe of the 
Andhras into the Telugu country and their establishment of a 
kingdom here which grew in to a powerful empire, that gave 
their name to thiscountry as well as to the people living in it.. 
This is how the original inhabitation of the telugu country 
came to be known as Andhras-” 


ప వయ న త్వాసను స్తాక్లకతక 


ఉత్తరాదికి చెందిన శక్తివంతమైన జాతి ఆంధ్రులు. వాళ్ళు ఈ తెలుగునేల మీదకు 
చేరి ఇక్కడ రాజ్యాన్ని వ్యమ్థాపించారు. ఈ నేలకు, ఈ ప్రజలకు వారి పేరే చిరస్థాయిగా 
నిలిచిపోయింది. ఈవిధంగా స్థానిక తెలుగునేల ఆంధ్రభూమిగా అవతరించిందని 
ఆయన పోషించారు. 

ఆంధ్రుల భాషలో ఎక్కువ ప్రాకృత పదాలున్నాయని, వారు వచ్చి తెలుగువారితో 
కలవడం వలన తెలుగు కూడా సంస్కృత పదభూయిష్టం అయ్యిందని మహాదేవూాస్తిగారి 
విశ్లేషణ. కానీ ఈ ఆంధ్రులు కచ్చితంగా ఆర్యేతరులేకదా. ?. కాబట్టి ప్రాకృతం వారి 
మాతృభాష అనడానికి వీల్లేదు. వారి అసలు భాష ఎలా ఉంటుందో తెలియదు. 

కీ.శే. సటుకూరి బలంాతమాోర్తి గాడ తసో ఆంద్రుల బర్మిత అనే వ్యాసంలో 
ఆనాటి ఆంధ్రులు మాట్లాడిన భాష కూడా ద్రావిడ భాషలకు నంబంధించినదే 
అయిఉంటుందనీ, అది నేరుగా వచ్చి పాలు-తేనెలాగా తెలుగులో కలిసిపోయి ఉంటుందని 
అన్నారు. ఈ రెండు భాషలు ఒకే కుటుంబానికి చెందినవేనని ఆయన చేసిన సమన్వయం 
చాలా నమంజనంగా కన్పిస్తుంది. 

ఈ మ్లోషణ తెలుగు భాషలో ఆంధ్ర పదాలను తెలుగు పదాలలోంచి అనవసరంగా 
ఏరి వెదకవలసిన అవసరం లేకుండా చేస్తోంది. రెండూ ద్రావిడ భాషలే అయినప్పుడు 
భిన్నమైన పదజాలానికి చాలాతక్కువ అమాశాలుంటాయి. కాబట్టి, తెలుగా ఆంధ్రమా 
అనే చర్చలు విలువ లేనివి అవుతాయి. 

ఒకే తెలుగు పదానికి రెండు వేర్వేరు అర్థాలు వుండటానికి ఒకటి తెలుగు 
అర్థము, ఒకటి ఆంధ్ర అర్థము కావచ్చని కొందరు చెప్తారు. కానీ, మూల ద్రావిడ 
(లేదా) మూల తెలుగు రూపాలలోనే ఇలా రెండు అర్ధాలు కన్పిస్తాయి. ఉదాహరణకి 
'తెలుపు' అనే పదానికి ఒకటి white పోషణ రూపంలోనూ, ఒకటి 161] (క్రియా 
రూపంలోనూ రెండు అర్థాలు మూలద్రావిడ భాషలోనే వుండటాన్ని గమనించవచ్చు. 

మూల ద్రావిడ భాషలోంచి విడివడింది తెలుగా ఆంధ్రమా అనే ప్రశ్నకు కూడా 
ఇదే సమాధానం అవుతుంది. తెలుగూ ఆంధ్రమూ రెండూ మూలద్రావిడంలోంచి 
విడివడి తెలుగు భాషగా కలిసిపోయి ఉంటాయి. ఆంధ్రులూ, తెలుగు వారూ వేర్వేరుగా 
లేరు కాబట్టి వీటికి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏది కన్పించదు. మనం జాతిపరంగా 
ఆంధ్రులం, భాషపరంగా తెలుగువాళ్ళం ఈ రెండు పదాలనూ వేరుచేసి ఆలోచించడం 
అనర్ధ దాయకం. 
తెలుగే ప్రాచీనం 


తెలింగులు, తెలంగాణా, తెలగాణ్యులు (బ్రాహ్మణులు) తెలగలు(బ్రాహ్మణేతర 
కులము) ఈ పదాలన్ని తెలుగునేల అనదగిన మొత్తం ప్రాంతానికంతటికి వర్తించేవే. 
తెలంగాణా అంటే మొత్తం తెలుగు ప్రజలు నివసించే ప్రాంతం అని అర్థం. 

తెలుగు వాడు నిషించిన భూమి అంతా తెలంగాణవే / ఆ తెలంగాణాలో 
నివసింబో వారంతా ఆంధులే, 

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట దగ్గర పరిటాల వజాల గనుల వరకూ తన 
భూభాగంలోనే వంచుకొని, నిజాం ప్రభువ్ర తక్కిన కోస్తా ఆంధ్ర (ప్రాంతాలన్నింటినీ 
(బ్రిటిష్‌ వారికి ధారాదత్తం చేశాడు. ఒకసారి సర్కార్‌ జిల్లాల్నీ ఇంకొకసారి 
రాయలసీమ ప్రాంతాన్నీ (దత్తమండలం) దత్తత ఇచ్చాడు. అంటే తెలంగాణాలో 
కొంత భాగాన్ని బ్రిటిష్‌ వారికి సమర్పించుకున్నాడన్నమాట నిజాం. అలా నిజామ్‌ 
కారణంగా సాగరాంధ్ర, సీమ ప్రజలు ఇంగ్లీష్‌ వారి ఆధీనంలోకి చేరిపోవాల్సి వచ్చింది. 

ఇక్కడ మరో ముఖ్య విషయం తప్పకుండా ప్రస్తావించాలి. రామాయణ, 
భారతాల్లోనూ, పురాణాల్లోనూ, బౌద్ద సాహిత్యంలోనూ ఆంధ్రులకు సంబంధించిన 
అనేక పోషాలున్నాయి. అంధకుడి సంతతి ఆంధ్రులు అనేది జైన బౌద్ద గ్రంథాలతోపాటు, 
హిందూ పురాణాలలో కూడా రూఢిగా కనిపించే విషయం. కానీ, ఈ అంధకుడి 
గురించిన చారిత్రక అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు నరిగా జరగలేదు. 
బహుశా, శైవ గ్రంథాలు అతన్ని అసురుడిగా చిత్రించిన విషయాలు మన మనసుల్లో 
బలంగా నాటుకుపోయి ఉండటం ఇందుకు కారణంకావచ్చు. అంధకుడిని 
సంపూర్ణంగాఅధ్యయనం చేస్తే గానీ, ఆంధ్రుల మూలాలు అర్థం కావు. 
ఆంధ్ర మహా విష్ణున్ర కథ 

ఆంధ్ర మహా విష్ణువు తెలుగు వారి ఆరాధ్య దైవం. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర 
విష్ణు దేవాలయం ఉంది. శ్రీకృష్ణేవవాయలు ఈ దేవణ్ణి దర్శించుకొని స్వామి ఆదేశం 
మేరకు తాను ఆముక్తమాల్యద గ్రంథరచనకు ఉపక్రమిస్తున్నట్లు రాసుకొన్నాడు. నే 
తెలుగ వ్లుడడ్లో, నా భాష తెలుగ భాష అది అన్నీ భావలకన్నా గొవ్బది అని 
స్వామి తనకు స్యయంగా చెప్పినట్లు కూడా పేర్కొన్నాడు. 

ఆంధ్రులకూ విష్ణువకూ సంబంధం ఏమిటీ... ? కొన్ని పరిశోధనాంశాలు విష్ణువుని 
ఆంధ్రుల దేవుడిగా నిరూపిస్తున్నాయి. హిందూ సంస్కృతిలో విష్ణువుని ప్రవేశ పెట్టిన 
డా! జి.వి. పూర్ణచంద్‌ 


వారు ఆంధ్రులేనని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. ద్రావిడ భాష మాతృకలో (ప్రోటో 
ద్రవిడియన్‌) ఎిక్షఅనే రూపం కనిపిస్తుంది. 1.2, 2. 016, great అని దీనికి ద్రవిడియన్‌ 
ఎటివాలజీలో అర్ధాలు కనిపిస్తాయి. ద్రావిడ విజ్‌ శబ్దానికి నమస్తం, పెద్దదైన, గొప్పదైన 
అని అర్ధాలుంటే, ఆర్యుల విజ్‌ శబ్దానికి సర్వవ్యాపకుడు అని అర్ధం కనిపిస్తుంది. 

"విశతీతి బిష్దుః అని బిష్టు శబ్దాన్ని నిర్వచిస్తూ, 'విష్ణువ్రకు గల విళ్వుజ్‌, విదుః 
అను నీ రెండు నామంబులును వ్యాప్తినే దెల్పుచునుండియు. విశ్వ శబ్దము థార్తిని, 
విష్ణు శబ్ధము బ్యాజ్లీని చెప్పుటచే పునరుక్తి దోషము లేదు-" అని విష్ణు 
సహగ్రనామాలకు పరాశరభట్టరుల భాష్యాన్ననునరించి చేసిన వ్యాఖ్య చెప్తోంది. 

బుగ్వేదంలో విష్ణువుకు సంబంధించిన వర్ణనలు కేవలం 5 లేక 6 సూక్తాలలో 
మాత్రమే కనిపిస్తాయి. దేవతలందరికంటే గొప్పవాడు, ఊరుగాయుడు, ఊరుకర్ముడు, 
మూడు పాదాలు కలిగినవాడుగా కనిపిస్తాడు. భూమి, అంతరిక్షం, స్వర్గాలను ఈ 
మూడు పాదాలతో విష్ణువ్ర ఆక్రమించాడు. ఈ మూడో పాదం స్వర్గానికి నేత్రం 
కాబట్టి. స్వర్గాన్ని బిజ్ఞువదిం అంటారు. 

సూర్యుడే తన వ్యాప్తి శీలాన్ని బట్టి విష్ణువుగా స్తుతులు పొందినట్లు కనిపిస్తుంది. 
బుతుచక్రాన్ని త్రిప్పేది ఈయనే. శుక్ల యజుర్వేదంలో విష్ణువ యజ్ఞానికి అధిష్టాతగా 
కనిపిస్తాడు. యజ్ఞమే విష్ణువుగా కీర్తించబడింది. అయితే, ఈ విష్ణువు గురించిన 
అంశాలు బుగ్వేద అనంతరకాలంలోనే ఎక్కువ వ్యాప్తి లోకి వచ్చాయి. ఈ 
విష్ణువు ఆర్యుల దేవతా... ? ఆర్యేతరులైన ద్రావిడుల దేవతా.. ? చారిత్రక దృష్టితో 
చూస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. 

5.!..చటర్జీ “the Aryan ౪7150006,“ the spreading one” as a 


name for the Sun was combined with a Dravidian Sky God 
VIN, VINNU to give the later Hindu notions of Surya 


Narayana అన్నారు. నర్చువ్యావతుడు అయినో ఆర్యుల బిష్దువ్ర నూర్యుడికీ (వతి 
డూవం. ఈ దేముని ద్రుడల అంతరిక్ష దేషో బిణ్‌ (లేరా) వర్ణా డూమలో కుంశ్రకోయం 
వలనో నూర్చునారాయతు డూవం ఏర్దుడుంటుందని బటర్టీగారి బాయ 1912లోనే 
“Life in the Ancient India in the age of Mantras” అనే గ్రంథంలో 
పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌ బిష్టు అనేది నిన్సుందోవంగా (ద్రావిడ వదవేనని 
రాశాడు. నూరుసంవత్సరాలనాటి ప్రకటన అది. అప్పట్లో ఆయన వాదనని ఎవ్వరూ 
తెలుగే ప్రాచినం —————————— 


పట్టించుకోకపోవడానికి హిందూ దేవతలంతా ఆర్యులేననే ఒక అపోహ ముఖ్య 
కారణం కావచ్చు. 

అనలు ఆర్యజాతి అనేది ప్రత్యేకంగా ఉన్నదా ? చటర్టీగారు “there are 
Aryan Languages, but there is no Aryan Race “అని చెప్పిన 
విషయం ముఖ్యమైంది. ఆర్య భాష మాట్లాడిన ఆ నాటి ప్రజలు నార్జిక్‌ జాతుల 
వారే... ! అంకేకానీ, (ప్రత్యేకంగా ఆర్యజాతి ఏదీ లేదని చటర్జీ గారి అభిప్రాయం. 
బుగ్వేదంలో చాలామంది 'అన్యయతులు (ఆర్యేతరులైన ప్రజలు) గురించి 
అనేక బుక్కుల్లో కనిపిస్తుంది. వీళ్ళు ఆర్యులకుమొదటగా తారన వడింది 
సింధూ నగరాలలోనే. 

R.C. Majumdar, H.C. Roy Chowdari & Kalikinkar Datta 
ఈ ముగ్గురూ రూపొందించిన "AN advanced History of India” 


(గ్రంథంలో “...the Indus Valley people were either Sumerians 
or Dravidians. These two races might have been iden- 
tical or different. The dravidians at one time inhabited 
the whole of India, including the Punjab, Sindh and 
Baluchistan and gradually migrated to Mesopotamia. The 
fact that Dravidian Language is still spoken by the 
BRAHUI people of Baluchistan is taken to lend strength 


to this view.” అని పేర్కొన్నారు. 

సింధు నగరాలలో నివసించిన ప్రజలు సుమేరియన్లు గానీ, ద్రవిడియన్లు గానీ 
అయి ఉండాలి. నుమేరియన్లు ద్రవిడియన్లు ఒకరే కావచ్చు కూడా. ద్రవిడియన్లు 
ఒక దశలో పంజాబ్‌, సింధు, బెలూచిస్తాన్‌తో సహా భారత దేశం అంతా వ్యాపించి 
ఉండేవారు. క్రమేణా వీళ్ళే మెసపొటేమియా వరకు వెళ్ళి ఉండాలి. ద్రావిడ భాషలలో 
ఒకటైన "బ్రాముయీ'"'ని బెలూచిస్తాన్‌ తదితర (ప్రాంతాలలో (ప్రజలు మాట్లాడుతూనే 
ఉన్నారంటే ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది." 

ఆర్య భాష మాట్లాడిన ప్రజలకు అడుగడుగునా ద్రవిడియన్లు ఎదురయ్యారు. 
ఆర్యులు వీళ్ళని దాన, దస్యు...ఇలా రకరకాల పేర్లతో విలుచుకున్నారు.. తమ 
కన్నా అత్యున్నత నాగరకులనీ, సంపన్నులనీ, బలమైన నగరాలు కలిగినవారనీ, వారి 
స్రీలు పాలతో స్నానాలు చేస్తారని... ఇలా వర్ణించుకున్నారు. 


అదనం కన కం సర్రవ్ష్యట్‌ 


దాస, దస్యాది ఆర్యేతర (ప్రజలు సంపన్నులుగా ఉన్నంత కాలం ఈ విధమైన 
ప్రశంనలు బాగానే పొందారు. సింధు నగరాల పతనం తర్వాత వర్తక వాణిజ్యాలు 
లేక ఈ దాన దస్యులే నల్లవాళ్లుగా, అస్పృశ్యులుగా, బాహ్యులుగా, బానినలుగా 
నిందించ బడ్డారు. ఆనాటి దాన, దస్యాది ఆర్యేతర వర్గాలది బతికి చెడిన వాడి 
పరిస్థితి. వీళ్లలో ద్రావిడులు కూడా ఉండి ఉండవచ్చు. 

సింధు నగూల పతనంతో వ్యాపారాలు పడిపోయి, ఉత్తూదిలో ఆర్యుల ప్రాబల్యం 
పెరుగుతున్న కొద్దీ ద్రవిడియన్లు దక్షిణాదిలో కేంద్రీకరించ సాగారు. అనతి కాలంలోనే 
కోల్పోయిన ప్రాబల్యాన్ని సాధించుకో గలిగారు. 

నిజానికి, మౌర్యుల పాలనవరకూ ఉత్తర భారత దేశమే సాంస్కృతికంగా, మత 
పరంగా, భాషా పరంగా పటిష్టంగా ఉంది. మౌర్యుల తరువాతే దానికి కష్టకాలం 
దావురించింది. బాక్టీరియన్లు, శకులు, సిధియన్లు, కుషాణులు ... ఈ బార్భేరియన్‌ 
జాతులన్నీ ఉత్తరాదిని చుట్టుముట్ట సాగాయి. వీళ్ళలో చాలామంది తర్వాతి 
కాలంలో బౌద్ధులుగా మారారు. వీళ్ళ బారినించి ఆర్య ధర్మాల్ని సంరక్షించు కోవడానికి 
సురక్షిత స్థావరాలను వెదకుతూ ఆర్యులు దక్షిణాదికి వలస కట్టవలసి వచ్చింది. 

పద్మినీసేన్‌ గుష్తా “every day life in Ancient India” గ్రుథులో 
South India became the truer representative of Hindu cul- 
ture, because it was more stable and more protected” అని 
రాశారు. 

ఉత్తరాదిన బర్బరుల దాడితో మొదలైన అల్లకల్లోలం మరో వెయ్యేళ్ళ తర్వాత 
మొఘల్‌ చక్రవర్తుల దాడులతో మరింత అస్థిరతని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో 


ఉత్తరాదిలోని ఆర్యులకు తెలుగు నేలే దిక్కయ్యిందట “8411665, Artistes, 
Artisans and Craftsmen went South because of the invasions 
in the North, Trade flourished and Aryans found a welcome 
home in the Andhra Kingdom which stretched from the Bay 
of Bengal to the Arabian Sea and afforded a stable Civilised 
Empire where the immigrants could take shelter” అన్నారు 
పద్మినీసున్‌ గుప్తా .ఆర్యులకు ఆంధ్రులు తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికారట. 

ఆర్థా ధర్మాలలో ఆం్యదుల ధర్మాలు నంలీనం అయి కొత్త పొందూ ధర్టుం 
ఈ విధంగా అవలింబింది. అండటు తెలుగ నేల ఒక వేదిక కావవే బికేషంనారిటేజ్‌ 


తెలుగే ప్రాచీనం 


ఆఫ్‌ ఇండియా సిరీన్‌లో భాగంగా పి. చెంచయ్య ఆనే పరిశోధకుడు “ 
History Telugu literature” ఆనే వ్యాసంలో “ the Telugus may 
have been in the remote past a Dravidiyan people pos- 
sessing a non Aryan Culture, but they seem to have lost 
their Dravidian identity very early in their History. In His- 
torical times, they were so completely Aryanised in reli- 
gion, Language and Literature, that for all practical pur- 
poses they may be treated as Aryans-although their in- 
digenous dravidian influence continued to make it self 


felt.” 

తెల వాడ ఒకప్పుడు ద్రుడియే.. / ఆర్బేతరనన్యుతీ మాసాలు కలిగియారే. 
తానీ కాల శ్రషుంలో వాళ్ళు తహ ఆర్బేతర ద్రావిడ నంన్మతిని బోదులుటున్లట్టు 
కనివిన్తోంది. బార్మితకయగం మొదలయ్యే నాటీకే తెలుగువాడు ద్రావిడ నంన్భ్క) తికి 
దూరంగా డన్నారు.. బార్మితకత యుగాలకు వీళ్ళు వూర్తిగా ఆర్వీకరణం 
బౌందినహారిగా కనివీస్తారు. యతో వరంగానూూ భాషా వరంగానూ, సొపొత్పా 
వరంగా వాడా ఆడ్యుల వ్ధాషోర బిధానాలనో తెలుగ వాడ అలమరమ తన్న్హాడ. 
బౌద్ధ యగంనాటీకీ తెలుగువాడు ఆన్చి విధాలా ఆడ్యులుగానో జన్నాడు. ఆంద్రుల 
సొంత ఆబార ప్పాషోరాలు ఆర్ధ ధిర్మాలుగా యారిడంలో వాళ్ళు ఆయ్యలుగా 
జీబింబిడానికి అవకాశాన్ని బ్బింది. 

ఇక్కడ విన్సెంట్‌ స్మిత్‌ చెప్పిన అంశం ముఖ్యమైంది: early Indian 
History as a whole cannot be viewed in the perspective, 
until the non Aryan institutions of the South receive ad- 
equate Treatment-” దక్షిణాదిలోని ఆర్యేతరుల చరిత్రని నమగ్రంగా విశ్లేషిస్తే 
గాన, అఖండ భారత తొలి చరిత్ర నిర్మాణం సాధ్యం కాదు. 


nee క తదు పూర్ణుడు 


ఆంధుల బిజ్ఞుళ - ఆర్భుల వినుత 

prof. Jean Przyluski అనే పరిశోధకుడు మిధిక్‌ సొసైటీ కార్ల్‌ జుర్లల్‌ 
1935 జనవరి సంచికలో “the name of the God Visnu and Krsna- 
legend” అనే వ్యాసాన్ని ప్రచురించారు. ఇది 18వ ఓరియంటలిస్ట్స్‌ కాంగ్రేస్‌ 
(Leyden)లో చేసిన ప్రసంగపాఠం. యల్‌.వి. రామస్వామి అయ్యర్‌ దీన్ని ఫ్రెంచ్‌ 
నుంచి ఇంగ్లీష్‌ లోకి అనువదించి ఈ సంచికలో ప్రకటించారు. ఆంధ ఎిళ్హువే అనలు 
విజ్ఞుల అని నిరూపించే ప్రయత్నం చేశాడు ఈ విదో పరిశోధకుడు. డెక్కన్‌ భూభాగంలో 
ఆంధ్ర విష్ణువ మూలాలను వెదికారాయన. 

మహారాష్ట్రలోని పండరీపురంలో విష్ణువుని వరల పేరుతో కొలుస్తారు. విద్దు, 
విల్లోబా, విర్ధ రూపాలు కూడా కనిపిస్తాయి. కన్నడంలో బిక్టాఅంటే విష్ణువు. బిక్ట, 
బిర్ధ, బిర్ధదేవ అనే పేర్లున్న కన్నడ రాజులు కన్పిస్తారు. తెలుగు రాజవంశీకులలో 
భోతఅనే పేరు కనిపిస్తుంది. బేతవోలు అనే ఊరు, (త్రిభువనమల్ల బేతరాజు అనే 
కాకతీయ రాజ వంశీకుడి పేర్లలో బేత శబ్దం ఈ విధంగా విష్ణు సంబంధమైనదే 
కావచ్చు కూడా. 

బౌద్ధ జాతక కథలలో ఘటజాతకం (పాళీ నెం. 355, 454), నంకిచ్చ 
జాతకం (పాళీ నెం. 530)లలో విష్ణువు పేరు వెజ్ణు లేదా మ్మో అని కనిపిస్తుంది. 
విధు, వెష్టు అనే ప్రాచీన నామాంతరాలుకూడా కనిపిస్తాయి. విధ-విష్ణు గానూ,: 
వెధ-వెష్టుగానూ రూపాంతరం చెంది ఉండవచ్చు. మహో పరినిబ్బాన సుత్త (దీఘనిక- 
2 ) అనే బౌద్ధ గ్రంథంలో వెథదీప (విష్ణుద్వీప) ప్రస్తావన ఉంది. 

ఘటజాతక కథలో అంధకవెణ్ణు పేరు కనిపిస్తుంది. ఆంధ్ర విష్ణువుకు ఇది 
పాలీ భాషా రూపం. అంధక శబ్ధం బౌద్ధ (గ్రంధాలలో ఆంధ్రులకు పర్యాయంగా 
కనిపిస్తుంది. ఆంధ్రవిష్ణువు వానుదేవ కృష్ణుడి పెంపుడు తండ్రి. ఈ కథ తెలుగు వారి 
గురించిన అనేక విశేషాలు చెప్తోంది. 


at es tre 


బుద్దుడు బెన్పీనో కృష్ణుడి కళ 


ఘటజాతక కథలో ఘటకుమారుడనే మంత్రికి బుద్ధుడు స్యయంగా కృష్ణుడి 
కథని చెప్పి నిర్వేదం పోగొడతాడు. ఈ కథలో దేవగర్భ, ఉపసాగరుడు దంపతులు, 
నందగోప, అంధకవెణ్ణు దంపతులు ముఖ్య పాత్రలు. కంసుడి బారి నుంచి తనకు 
పుట్టిన మగపిల్లల్ని రక్షించుకోవడానికి, దేవగర్భ తన పిల్లల్ని అంధక వెణ్లు దగ్గరకు 
చేర్చి అక్కడ పుట్టిన ఆడ పిల్లల్ని తన దగ్గరకు రప్పించు కొంటుంది. ఇది భారత, 
భాగవతాలలో కథే...పాత్రలు, పాత్రధారులూ కొద్దిగా మారతారు. భారతంలో కథ 
బౌద్ధులకు చేరిందా.. బౌద్ధుల కథ భారతం లోకి చేరిందా..అనేది ప్రశ్న. 

ఆ విధంగా మొత్తం 10 మంది మగపిల్లలు వాసుదేవ బలదేవ చందదేవ 
సూర్యదేవ అగ్గిదేవ వరుణదేవ అజ్ఞాన, పజ్జున ఘటపండిత. అంకుర... వీళ్ళంతా 
అంధకవెణ్ణు పుత్రులుగా పెరుగుతారు. దుష్టశిక్షకులుగా వీళ్ళని రూపొందించి 
కంసుని చంపించడంలో ఈయన పాత్ర ప్రముఖమైంది. జంబూద్వీపం యావత్తూ 
వాసుదేవుడిచేత జయింపచేస్తాడు అంధకవెణ్డు. 

ఈ కథకు మంచి ముగింపు ఉంది. తన కొడుకు మరణించడంతో దుఃఖంలో 
మునిగిపోయిన వానుదేవుడికి అతని తమ్ముడు ఘటపండితుడు మరణ రహస్యం 
వివరించి విషాదాన్ని పోగొడతాడు. భారత కథలో ఈ విధిని అర్జునుడి విషయంలో 
కృష్ణుడు చేసినట్లుంది. 

"ఆంధ్రుడైన విష్ణువు (అంధక వెణ్ణు) సాధించిన విజయం ఇది" అని 

వ్యాఖ్యానిస్తాడు ఈ కథని (ప్రస్తావించిన ౧౧౦. Jean Przyluski. ఈ 
విష్ణువు ద్రావిడ నంబంధీకుడే అయి ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయం. 
“A Theogony in which the ancestralGod is called VISNU, the 
Andhra, could only have been of Dravilian origin" కృష్ణుడికి 
సంబంధించిన ఇలాంటి కథల్ని పోల్చి, ఆ ఎిళ్హువో పాలీ భాషలో బౌబ్బీన అంధక 
ఎిభ్హుత్ర అనీ, వానుదేన్రడూ, బలదేవ్రుడూ లాంటి దేవతలకు పితృదేవత లేదా మూలదేవత 
అనీ అంటాడాయన. 

ఈ బౌద్ధ జాతక కథలో చెప్పిన ఇంకా అనేక విషయాలు మహాభారత 
కథలోనూ కనిపిస్తాయి. వానుదేవుణ్ణి జల అనే రాక్షసి (వార్ధక్యం) పీడించినట్టు 


I శ శవ, ఫ్టూర్ణద్రంద్‌ 


కవిత్రయ భారతంలో మౌసల పర్వంలో రాసిన విషయం ఇందుకు సాక్ష్యం. 

కృష్ణుడి తమ్ములు, అతని పరివారం తాగిన మైకంలో ఒకరినొకరు నరుక్కొని 
చంపుకోవడం కూడా ఘటజాతకంలో చెప్పిన విషయమే. ఈ కథలు ఆంధ్రులలో 
బాగా వ్యాప్తిలో ఉన్నవేనని, మన నుంచే అటు ఆర్యులకీ, ఇటు బౌద్ధులకూ అంది 
ఉంటాయని ఊహించవచ్చు. 

ద్వారకానగరాన్ని మంత్రశక్తులున్న ఒక గాడిద కావలి కాస్తుంటుంది. శత్రువు 
వచ్చినప్పుడు అది బిగ్గరగా అరవగానే ద్వారకానగరం గాలిలోకి లేస్తుందట. వానుదేవడు 
వెళ్ళి ఆ గాడిద కాళ్ళు పట్టుకొని ప్రార్ధించి అది అరవకూండా చేసి ద్వారకని జయిస్తాడు. 
యయకద్రడంతబిూూడు గాడిద తాళ్ళు వట్టువున్నాడు అనే తెలుగు సామెత జనం నోట 
ఈ నాటికీ నానుతోందంటే ఘటజాతకంలో కథ తెలుగునాట ఆ రోజులో ఎంతో 
ప్రాచుర్యంలో ఉండేదని అర్థం చేసుకోవచ్చు. 

నాగార్జునకొండ శిధిలాలో ఘటజాతక కథని చెక్కిన ఫలకాలు కొన్ని 
దొరకడం ఇందుకు ప్రబల సాక్ష్యం. 

బుగ్వేదం (8-72-గ)లో "సజాత్యా" అనే పదం (6009 and men have 
same origin) కనిపిస్తుంది. F26ial 0౧6౧699 -అంటే, ఏ జాతి ప్రజలకు ఆ జాతి 
దేవతలే ఉంటారు. రెండు వేర్వేరు జాతులు నంలీనం చెందినప్పుడు ఆ ఇద్దరి 
దేవతలుకూడా సహజంగానే సంలీనం చెందుతారు. విష్ణువు విషయంలోనూ ఇదే 
జరిగింది. ఆర్బేతడ్వల్లైో ఆంధ్రుల ఎత్హుత్ర ఆడ్యల దో్రడబ్పూడ. ఆండులు న్యాయంగా 
తాయ ఆడ్య్కలుగా మారాడు. 

ఇది బుగ్వేదం రూపుదిద్దుకొంటున్న దశలోనో, సింధు నాగరకత చరమాంకం 
లోనో, డెక్కన్‌ భూభాగంలోనో జరిగి ఉంటుందని భావించవచ్చు. ఆర్యుల ఆభిజాత్యం 
(Aryan pride) ఈ కథల్ని యథాతథంగా అంగీకరించనీయక పోవడంతో తరువాతి 
కాలాలలో అవి బౌద్ధ గ్రంథాల ద్వారా వెలుగులోకి వచ్చి వుంటాయి. 

ఘతజాతక కథ కృష్ణుడి జీవిత చరిత్రని చెప్పిన బౌద్ధ (గంథం. హరివంశం, 
భాగవత పురాణాలు ఆర్యుల వాదనననునరించిన గ్రంథాలు. 

పురాణేతిహాసాలు మన వారసత్వ సంపదగా ఎంత ముఖ్యమైనవో, పాళీ భాషలో 
పదిలంగా ఉన్న బౌద్ధ జాతక కథలు కూడా అంతే ముఖ్యమైనవి. వాటిని 
వదిలేయడంవలన ముఖ్యంగా తెలుగువారి చరిత్రని వదిలేను కొంటున్నాం. 


తలకే కరస టే) 


ఇంకా, టిబెట్‌, చైనా, సింహళాలలో బౌద్ద గ్రంధాలు పరిశీలిస్తే ఎంతో విలువైన 
తెలుగువారి చారిత్రక నంవన్నత వెలుగులోకి వస్తుంది. 

శాతవాహనులు తమని ఆంధ్ర భృత్యులుగా చెప్పుకున్నారు. వ్యూడల్‌ వ్యవస్థలో 
ఒక రాజవంశం తమని తమ ప్రజలకు సేవకులమని చెప్పుకున్నారంటే నమ్మలేము. 
ఆంధ్ర భట్ట అనే పదాన్ని ఆర్యులు ఆంధ్ర భృత్య అని వక్రీకరించి ఉంటారని 
కొందరు చెప్తారు. కానీ, ఆంధ్ర అంటే విష్ణు (Andhra, the Vishnu) కాబట్టి 
ఆంధ్ర భృత్యులంటే విష్టుసేవకులనే అర్థాన్ని prof. Jean Przyluski 
ప్రతిపాదించారు. 

కృష్ణుడితో ఆంధ్రులకు సంబంధాలు ఉండేవనడానికి సముద్రంలో మునిగిన 
ద్వారకతో వాణిజ్య వ్యవహారాలలో (్రావిడులదే పైచేయిగా ఉండేదని ప్రొఫెసర్‌ 
యస్‌ ఆర్‌ రాన్ర పేర్కొన్న పరిశోధనాంశాలే సాక్ష్యం. బౌద్ధ జాతక కథలో కనిపించిన 
అంధకవెణ్ణు [ప్రస్తావన ఇంకా ఇతర మత [గ్రంథాలలో కూడా ఉంది. 


అంధీజుడి కథలు 


1. అంధకుడి సంతతే ఆంధ్రులయ్యారని జైన సాహిత్యం చెప్తోంది. బౌద్ధంలోంచి 
జైనంలోకి, జైనంలోంచి బౌద్ధంలోకి మతంమారి దేవతలఅగ్రహానికి గురై అంధకుడు 
అంధుడై పోయాడనీ, అతని నంతానంకూడా అంధులే ఆయ్యారనీ, జైనుల కథనం. 

2. శైవ సాహిత్యంలో అంధకుడు శివపార్వతుల మూడవ పుత్రుడు. పార్వతి 
ఒకసారి నరాగంగా శివుడి కళ్ళు మూసినప్పుడు విశ్వం అంతా చీకటి ఏర్పడిందట. 
ఆ సమయంలో శివుడి శరీరంలోంచి పుట్టిన వాడే ఈ అంధకుడు. పార్వతి ఆ 
శిశువుని పెంచవలసిందిగా హిరణ్యాక్షుడికి ఇచ్చిందట. ఒంటికాలు మీద తపన్సు 
చేసి వరబలగర్వితుడైన అంధకుడికి దుర్యోధనుడు, విఘానుడు, వాస్తి అనే ముఖ్య 
అనుచరులున్నారు. వీళ్ళు ఒకరోజు పార్వతిని చూసి ఆమె ఎవరో తెలియక 
అంధకుడికి చెప్పారు. 

అంధకుడు ఆ అందగత్తెను చెరబట్టే ప్రయత్నం చేయిస్తాడు. శివుడితో ఘోరమైన 
యుద్ధం జరుగుతుంది. అంధకుడి సైన్యాన్ని తిరిగి బ్రతికిస్తున్నాడని కోపించి శివ్రడు 
శుక్రుడిని మింగేస్తాడు. శివ్రడి ఉదర భాండంలో మూడు లోకాలనూ దర్శించుకుని 
శుక్రాచార్యుడు తనను విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తాడు. శివుడు అతన్ని త 
శుక్రుద్వారా బయటకు వదిలేస్తుడు. శుక్రుడికి ఆ పేరు అందుకు వచ్చింది. 
లాలా డా| బి.వి. పూర్ణచంద్‌ 


3. గ్రీకు పురాణాలలో ANTAEUS తో హెర్కులన్‌ పోరాడిన కథ కూడా 
ఇలాంటిదే ! నేలను తాకిన ప్రతిసారీ ఆంత్యూస్‌ మహాకాయుడిగా ఎదుగుతాడు. 
శివ్రడు అంధకుడితో పోరినంతసీపూ నేలమీద పడిన అతని (పతి నెత్తురు చుక్కలోంచి 
అనేకమంది అంధకులు పుట్టుకొస్తారని అందుకని శివుడు అతన్ని మధ్యకు విరిచి 
నేలమీద అతని నెత్తురుపడకుండా ఒక పాత్రలో పట్టి, అతని శరీరాన్ని ఎత్తి సూర్యర్మాకి 
మాడి మసి అయ్యేలా చేస్తాడని శైవ సాహిత్యంలో చెప్పిన కథలాంటిదే ఈ గ్రీకు కథ. 
హెర్కులన్‌ కూడా ఆంత్యూన్‌ని ఇలానే గాలిలోకి అమాంతం ఎత్తి చంపుతాడు. 

అంధకుడి గురించిన కథలు సేకరిస్తే ఇలాంటివి చాలా దొరుకుతాయి. తెలుగు 
నేల ఇతని కథలకు (ప్రధాన వేదిక కావడమే ఇక్కడ ముఖ్య విషయం. మరికొన్ని 
పరిశీలనాంశాలు కూడా ఉన్నాయి: 

1. అంధక విష్ణువు లేదా ఆంధ్ర మహా విష్ణువే హిందూ నంస్కృతిలో విష్ణువుగా 
కనిపిస్తాడు. 

2. చరిత్ర యుగంలో అంధక విష్ణువ్రల మీద శైవ్రల దాడి ముమ్మరంగా జరిగినట్లు 
ఈ కథలలో స్పష్టం అవ్రతోంది. 

3. ఒకరినొకరు అన్యమతస్టుల్ని అనురులుగా చిత్రించుకున్నారని కూడా తెలుస్తోంది. 
4. ఆంధ్ర అనేది జాతిపరంగానూ, తెలుగు అనేది భాషా పరగానూ, ఒకే ప్రజలకు 
వర్షించే పదాలు 

5. ఆంధ్రులు వేరే జాతి ప్రజలనీ, వాళ్ళు ఎక్కడినుంచో వచ్చి తెలుగువారిలో 
కలిసిపోయారనే వాదన సరికాకపోవచ్చు. 

6. అంధకులు లేదా ఆంధ్రులు తెలుగువారేనని, ఆదినించీ డెక్కన్‌ భూభాగంలోనే 
నివసించారని అర్థం అవ్రతోంది. 

7. తెలివాహ నది ఒడ్డున అంధక రాజ్యం ఉందని సిరివణిజ జాతక కథ చెప్పిన 
విషయం ఇక్కడ గమనార్హం. 

ర. అంధకుడు నూరుశాతం తెలుగు వాడు. స్వయంగా అతనే విష్ణువ. అతని చరిత్రని 
వదిలి ఆంధ్రుల చరిత్రని నిర్మించడం అసమగ(గం అవుతుంది. 

9. ఆంధ్రుల సొంత సంస్కృతి, ఆచార వ్యవహారాలన్నీ ఆర్య దర్మాలలో సంలీనం 
చెంది, ఒక క్రొత్త హిందూ సంస్కృతి రూపొందేందుకు అవకాశం ఏర్పడింది. అది 
డెక్కన్‌ భూభాగంలోనే జరిగింది. 


ఆ తరు 


10. ఆంధ్రులకు సంబంధించిన కథలు అటు ఆర్య (గ్రంథాలలోకి, ఇటు బౌద్ధ జాతక 
కథల్లోకి సమనంగానే వ్యాపించాయి. ఎవరి దృష్టి కోణంలోంచి వాళ్ళు వాటిని 
మలుచుకొని ప్రచారం చేశారు. 

11.అంధకుడు అనురుడనే భావంతో ఆంధ్రులు అతని కథల్ని తమ కథలుగా 
చెప్పుకోవడానికి ఇష్టపడి ఉండక పోవచ్చు. 

12. ఆంధ ఎిఖ్హుతని వండిత లోకం ఏ కారణం బేల వన్య రింబాలో తెలియదు. 
నోర తెలుగు ఎల్లజుజ్ణే అని స్వామి న్యాయంగా బెల్ట్రుటన్హు తర్వాత దూడానుందింబో 
లోేకపోయోం తనం. 


రాఎరుకలు - వథు భావ 


కొరపంజి అంటో ఎడుకలసాని. 

మధ్యయుగాలనాటి తెలుగు సాహిత్యంలో ఈ కొరవంజి సామాజికంగా 
ఎంతో పలుకుబడి కల్లిన స్త్రీగా కన్పిస్తుంది. రాజుగారి అంతఃపురంలోకి నేరుగా 
వెళ్ళగలిగిన చొరవ ఈమె కుండేది. 

చాలా కథల్లో ఈ ఎరుకల స్త్రీ రాణిగారికి ఆంతరంగిక సలహాదారు. సాక్షాత్తూ 
శ్రీనివానుడికి పెళ్ళి రాయబారం నడిపిన పాత్ర కదా... ఒక కథని అద్భుతంగా 
మలువు తిప్పడానికి ఎరుకలినొని పాత్ర ఎంతగానో ఉపయోగపడేది కవులకి... 

శ్రీనివానుడు పద్మావతి విరహం తట్టుకోలేక ఎరుకలసాని రూవంలో 
రాజాంతఃపురం దగ్గర తిరుగుతుంటాడు. పరిచారికలు సోదిచెప్పడానికి లోపలికి 
రమ్మని పిలిస్తే రాణిగారు స్వయంగా వచ్చి విలుస్తేనే వస్తానంటాడు. ఎరుకలవారికి 
ఆ రోజుల్లోగల గల సామాజిక ప్రతిష్టని ఈ కథ నూచిస్తోంది. 

అఖిల భూతముల 

తెలగల్లు భంగులు తౌబ్లంబుగాను 

ఎయకగల్లున వారమౌక్రకు మమ్ము 

యెరుకల వారని యందురో బెలియ- 

అని, ఎరుకలసాని తమ పుట్టుపూర్వోత్తరాలు ఘనంగా చెప్పుకున్నట్లు 
వెంకటరాయకవి లేపాక్షి జలక్రీడలు అనే కావ్యంలో వర్ణించాడు. 
డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


ఈ సృష్టిలోని అన్ని విషయాలు తమ ఎరుకలోనివేనంటుంది ఎరుకలసాని.. 

ఎరుకల స్త్రీ క్రి చక్కని బొషధ పరిజ్ఞానం కూడా వుంటుంది. అడక్కుండానే 
వైద్యం చెప్పంది. మూలికల్ని గుర్తుపడ్డుంది. 

చేతులు చూసి భవిష్యత్తు చెవ్నంది. ముఖం చూసి మననులో మాట 
బైటకు లాగేస్తుంది. తాతముత్తాతల ఆత్మలతో మాట్లాడి, పితృలోకానికి 
తానో నంధానకర్తగా కన్పిస్తుంది. 

తన వేషధారణతోనూ, మాటల చమత్క్యృతితోనూ ఎదుటివాళ్ళని ఎత్తి అమాంతం 
తన నడుంమీద బుట్టలో వేసియ్యగలుగుతుంది. 


ఎరుకలు నుమేరియన్‌ లా... ? 


ఎరుకలు తాము మాట్లాడేది కురు భాష అని చెప్పుకుంటారు. 

నుమేరు అస్సీరియా భాషల్లో మెరకనేలల్ని వ్యథ అనీ, పల్లవునేలల్ని తడ 
అనీ పిలిచేవాళ్ళు. రాంభట్ల కృష్ణమూర్తిగారు సుమేరియన్‌ సంస్కృతి గురించి 
ఎన్నోవిలువైన రహస్యాలను వెలికి తెచ్చిన పరిశీలకుడు. తెలుగు - 
వుట్టువ్రార్యోత్తూలు అనే వ్యాసంలో ఆయన ఈ వడు శ్మడ పదాలను మ్మోషించారు 

1) మేరు పర్వతం నుంచి బయలుదేరిన సుమేరియన్లు నైలూనది ఎగువన 
కొండల మధ్య తమ రాజధానిని కట్టుకున్నారు. ఆ పట్టణానికి వరు అని పేరు 
పెట్టుకున్నారు. 

2) అలాగే కాస్పియన్‌ సముద్రం పక్కన ఉన్న పల్లపు ప్రదేశంలో మరికొందరు 
సుమేరియన్లు నగరాలు నిర్మించుకున్నారు. ఇవి నముద్రతీరపు పల్లపు భూములు 
కాబట్టి వీటిని తుడు భూములు అన్నారు. 

3) సుమేరియన్‌ అస్సీరియన్‌ భాషలో కో" అంటే భూమి. ఈ పల్లపు 
త్యురు' భూమికి తుడు ' అనే పేరు ఇలానే వచ్చింది. బర్మీ, తుర్కుమేనియా' 
పేర్లకు ఇదే కారణం. 

4) మరు, త్యురు వదాలు మన తెలుగునేల మీద కూడా చాలానే కన్పిస్తాయి. 
గోదావరి, కృష్ణాడెల్దా ప్రాంతాలలో పల్లపు గ్రామాలను తుర్రులని మెట్ట గ్రామాలను 
కుర్రులని పిలుస్తారు. ఆదుర్రు, యలకుర్రు, మొగల్తుర్రు, కేశనికుర్రు, బోడసకుర్రు, 
పేర్లు ఇలాంటివే. 


abc 


5) వదులు వుడ్డులుగానూ, త్యురులు తుర్తులుగానూ మారిన గ్రామాలూ 
ఉన్నాయి. కలువకుర్తి తుంగతుర్తి ఇందుకు ఉదాహరణలు. 

అనవేమారెడ్డి దృజ్యవరం శాననంలో కుర్తి దేశప్రస్తావన ఉంది. (బొబీనాంధ 
బార్మితకభూగోళం గ్రంథంలో కుందూరి ఈశ్వరదత్తుగారు దీని ప్రస్తావన చేసారు. 

మలావ వారీతయ్యే వర్తీ దోశ గామోయ మేథితే... 'మలాపహారీ పాపనాశిని" 
కృష్ణానది ఒడ్డున కుర్తీదేశంలో దృజ్యుభరం అనే గ్రామం ఉన్నట్టు ఆ శాసనంలో 
పేర్కొన్నారు 

ఈ శాసనంలో ఇంకా పెరిశపల్లి, కాపవరం, దగ్గుమిల్లి అనే ఊళ్ళపేర్లు కన్పిస్తాయి. 
ఈ ఊళ్ళన్నీ కృష్ణాజిల్లా గుడివాడ పరిసరాల్లో ఉన్నాయి. దృజ్యవరం జుజ్జ్ఞువరంగా 
విజయవాడ, మచిలీపట్నం బస్సు దారిలో కన్పిస్తుంది. బహుశా గుడివాడని వర్తి 
దేశంగా వ్యవహరించి ఉంటారని ఈళ్చురబత్రు రాశారు. వరిఅంటే, మెట్టప్రాంతం. 


కురుగణాల విస్తరణ 


ఈ విధంగా నైలునది దగ్గర కురు నుంచి మెడిటరేనియన్లు లేదా ఫినీషియన్లు 
వ్యాపనం ప్రారంభించారనీ, వీళ్ళు కురు ఆర్యగణాలకు చెందినవారనీ చరిత్రకారులు 
చెప్తారు. మెసపొటేమియా నుంచి సిరియా వరకు ఉన్న పొట్టయిట్‌ భూభాగాల్నికురు 
శబ్బంతోనే వ్యవహరించారు. 

ఖట్టే అంటే వీరుడు అది వాళ్ళకు బిరుదునామం బహుశా ఇదే క్షత్రియ 
పదంగా మారి మహాభారత కాలంలో ప్రాధాన్యతను సంతరించుకుని ఉండవచ్చు. వీళ్ళ 
స్థావరం భారతదేశంలో కురుపాంచాల భూములు. నిరియో-థినికి అంటే సిరియన్లు 
ఫినీషియన్లు కలిసిపోయి ఏర్పడినపదం. ఈ మిశ్రమ భాషలో కసి, కిఎకుష్‌ పదాలు 
ఎక్కువగా కన్పిస్తాయి. 

కాశ్మీర్‌, హిందుకుష కిష్కింధ ఇలాంటి పేర్లన్నీ వీళ్ళ వలన ఏర్పడ్డవేనంటారు. 
వీళ్ళు మధ్య ఆసియా అంతా విస్తరించారు. చైనాలో /52/7 అనే ప్రాచీన నగరం 
ఉంది. టిబెట్‌లో వ-జి నగరం కూడా ప్రాచీనమే. 

సంస్కృతంలో శిఖ అంటే. (Cf/౭fF (తలవ్యి అని. కసి -శిఖ పదాలను 
కలిపితే, కష్టిఖఅవుతుంది. అంటే, కుషాణుల నాయకుడు అని అర్థం. కౌశిక అనేది 
విశ్వామిత్రుడికి మరో పేరు. అది ఈ కష్టిఖలోంచే వచ్చి ఉండవచ్చు. అతని సంతతిలో 
ఆంధ్రులున్న నంగతి అప్రస్తుతం కాదు. 
లాలా డా! జి.వి. పూర్ణచంద్‌ 


షేక్‌ అనే పర్షియన్‌ పదం క్షత్రియ అనే సంస్కృత పదం ఈ కష్టిఖ లోంచి 
ఏర్పడిన 'పేర్లేనంటారు. షేక్‌లు, క్షత్రియులు _ తమతమ ప్రాంతాలలో పాలక వర్గమే ॥ 
(Ruling clan). 

ఖ అంటే, భూమి. ఖట్టయిట్స్‌ (పొట్టయిట్స్‌) భూమికి యజమానులుగా 
ఏర్పడిన క్షత్రియులే కేజ్‌ అనో వదం ఇంకా ఇతర థావల్లో అనేక బోట్లు కన్చిన్తుంది. 

వుజ్‌ - ప్రాచీన ఈజిప్ట్‌ పాలకులు ఇధియోపియాలో రాజవంశ పాలకులు 

కన్‌ - ఆస్టనిస్తాన్‌ పాలకులు 

కష్‌ - పర్షియాలో అనువంశిక పాలకులు 

కోన్త - రోమన్ల అనువంశిక పాలకులు 

కల్‌ = కాన్మీరీ పాలకులు 

కిష్కింధ దక్షిణ భారత దేశంలో విస్తారమైన డెక్కన్‌ భూభాగం 

జాతియ - భారదేశంలో అనువంశిక పాలకులు 

కొస్ఫాయి - పర్షియా లేదా ఇరాన్‌లో పాలకవర్గం 

జ్షా(్రబ్‌ - తొలి గ్రీకు పాలకులుకాాన్లో - స్పెయిన్‌లో ఒకనాటి పాలకవర్గం. 
ఫిడెల్‌ కాస్తో పేరులో ఈ వదం ఇంకా సజీవంగా ఉంది. 

కర్‌ లూ కీజుల్‌- దీన్ని 612652! సీజర్‌ అని భ్రష్టరూపంలో పలుకుతున్నారు. 
ఇది కూడా కిష్‌ పదంలోంచే పుట్టిందనీ, రోమన్‌ ప్రభువుల బిరుదునామం అనీ 
అంటారు. 

ఎౌజార్‌ జర్మన్‌ ప్రభువుల బిరుదునామం. 

జార్‌ KZAR = రష్యాను సుదీర్ణకాలం పాలించిన ఆఖరి రాజవంశం. 

డి.మెట్లక్‌ అనే పరిశోధకుడు. అమెజాన్‌ వెబ్‌ సైట్‌లో ది ఆరిజన్‌ ఆఫ్‌ 
అమెరికన్‌ ఇండియన్స్‌ పేరుతో ఒక వ్యాసంలో ఈ వివరాలందించాడు. మహా 
కాశ్యపుడైన సూర్యుడి పేరున కాజీ అంటే భరతవంశీకులేననీ ఈ వ్యానంలో 
ఆయన అభిప్రాయపడ్డారు. 

అమెరికా ఖండంలో ఇంక్కా యయా అనే రెండు ప్రధాన తెగల ప్రజలు 
కన్పిస్తారు. ఈ పేర్లలో ఇంకా అనే పదానికి యక్ష వదానికి సామీవ్యత ఉందని 
భావిస్తున్నారు. భారతదేశంలోనూ, చైనాలోనూ మెసపొటేమియాలోనూ ఎక్కువగా 
వ్యాప్తిలో ఉన్న కిష్‌ పదం అమెరికాలో కూడా ఎంతో వినియోగంలో ఉంది. ఈ 
నిరూపణలుగమనించండి. 
తెలుగే ప్రాచినం ————— 


TKeshua = ఇంకా జాతీయులలో అగ్రవర్ణ ప్రజలు 

2) 125016 = అమెరికన్‌ అజ్జెక్‌ జాతి ప్రజలు 

3) Kashikel = మయా జాతీయులలో అగ్రవర్ణ ప్రజలు 

4) Kashekwa = కారిబియన్‌, ఫ్లోరిడా ప్రాంతాలలో రెడ్‌ ఇండియన్లు. 

5. KUmhuu= మెక్సికోలో పాలక వర్గం 

6. Kashonsee= మెక్సికోలో తారస్కాన్‌ జాతి నాయకుడు. 

7. Kuss= ఇది అరిజోనా పదం ధనవంతుడని దీని అర్థం 

8. Kassina = రక్షించే దేవత 

9. Koshikwe = జూణీ తెగకు చెందిన పాలకవర్గం 

ఉత్తర అమెరికా ఖండాన్ని QUI/VIra అంటారు... ఇద తబోరో వదానికి 
బాలా ద్లూరగా జిస్తాది. ఖైబర్‌ కసయలు వుబోరలోంబో ఏర్పుణ్ఞాయి. 

వబోదడు యథులరాజా యక్షులు లృుజ్జాతీరంలో డెళ్టున్‌ భూభాగంలో 
శ్టీరనివాసాలు పర్పుడభువన్నాడ. వీరి మాతభాష తెలుగు కావు. మహేంద్రుడు 
అశోకుడి పక్షాన పల్లవబొగ్గం లేదా పల్నాడునుంచి(ఈనాటి గుంటూరు జిల్లా) 
సింహళానికి యక్షుల్ని నాగుల్ని వెంటపెట్టుకుని తీసుకు వెళ్ళినట్టు యవావంళ 
మొదలైన బౌద్ధగ్రంథాలలో ఉంది. 

ఎం.డి రాఘవన్‌ Indians in Ceylonese History, Society and 
Culture అనే గ్రంథంలో ఈ నాటి శ్రీలంకలో తొలినాటి ప్రజలు యక్షులు, 
నాగులేననీ, యక్షులు మూ తెగ పేరుతో ఇప్పటికీ అక్కడ జీవిస్తున్నారని పేర్కొన్నాడు. 

కృష్ణాతీరం నుంచి బౌద్ధానికన్నా పూర్వమే అనేక మంది ప్రజలు శ్రీలంకకు తరలి 
వెళ్ళారని చెబుతూ, సాలి గోత్రీకులైన సాలంకాయన బ్రాహ్మణ కుటుంబాలుకొన్ని 
మహాసాలిపట్నం నుంచి శ్రీలంకకు చేరినట్లు ఆ (గ్రంథంలో ఉటంకించారు. 

క్రీశ. 50లో వెరిన్లక్‌ ఆభ్‌ దో ఎర్మితీయాన్‌ అనే గ్రీకు గ్రంథంలోకృష్ణా నదీ 
ముఖ ద్వార ప్రాంతాన్ని మసాలియా అని పేర్కొన్నారు. క్రీ.శ. 130లో టోలెమీ అనే 
గ్రీకు యాత్రీకుడు కృష్ణా ముఖద్వారం దగ్గర వైసోలోక్‌ నగరం గురించి ప్రస్తావించాడు. 

ఈ మైసోలోన్‌ నగరం ఏది అనే విషయమై ఇంతవరకూ ఎవరూ సంతృప్తికరమైన 
వివరణ ఇవ్వలేదు. కానీ, రాఘవన్‌ గారుINdians In Ceylonese History, 
Society and Culture గ్రంథంలో (ప్రచురితం కాని ఒక ఊహాత్మక సిద్ధాంతంగా 
డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


అందించిన సమాచారంలో సాలి గోక్రీకులైన సాలంకాయనులు తమ పేరున కట్టుకున్న 
మహాసాలిపట్నం గురించి ప్రస్తావించారు. మైసోలోన్‌ నగరం మహాసాలిపట్నానికి 
(గీకు (భ్రష్ట రూపం అయి ఉంటుందని మనం ఊహించవచ్చు. మబిలీవబ్తుం అనో 
వేథవ యవోసోలివబ్ల్రం వూర్చుడూవం కావబ్లోని వాడా అర్థం అభ్రలోంది. 

తెలుగునాట కృష్టా తీరంలో వస్త్ర పరిశ్రమకు వీళ్ళు ఆద్యులని, వీళ్ళే వేంగి 
రాజధానిగా కొంతకాలం తెలుగు నేలను ఏలారనీ, నంది గుర్తు కలిగిన సాలిగ్రామ 
జెండా వీరిదేననీ, వీరే మహాసాలిపట్నం నుంచి నుంచి సింహళం వెళ్ళి, అక్కడకూడా 
వస్త్ర పరిశ్రమని వ్యవస్థాపించారని ఎం.డి రాఘవన్‌ వివరించారు. 

ఇదే నిజమైతే, సింహళంలో తమిళులకన్నా తెలుగువారే తొలి ప్రజలు కావచ్చని 
రుజువవ్రతుంది. ఈ సాలంకాయనులు గుజరాత్‌ కు విస్తరించి సోలంకీలుగా స్థిర 
పడ్డారని కూడా కొందరు పరిశోధకుల భావన. 

ఎన్‌.ఆర్‌.బెౌనర్జి అనే వరిశోధకుడు- the Chronology of the 
Megaliths of South India అనే పరిశోధనా పత్రంలో -the cairn burrials 
of Baluchistan have been suggested to provide the 
necessary link as also the inspiration for the megalithic 
concept” అన్నాడు. 

India in Ceylonies History, Society and Culture గ్రంథంలో 
యం.డి.రాథువస్‌ తెలుగు వారైన ఈ యక్షులు, నాగులు సింహళంలో బౌద్ధమత 
వ్యాష్తికి తోడ్పడినట్లు పేర్కొన్నాడు. 

మౌర్య సామ్రాజ్య పతనం తరువాత కూడా బౌద్ధమతం ద్వారా సింహళంతో 
తెలుగు వారికి సంబంధాలు కొనసాగుతూనే ఉన్నట్టు అనేక ఆధారాలను ఈ 
(గ్రంథంలో ఆయన ఉటంకించారు. 

ఈ నిరూపణలన్నీ తెలుగునేలకు సంబంధించినంత వరకూ ఆర్యగణానికి 
చెందిన క్షత్రియులకు, ఆర్యేతరులైన పూర్వ ద్రావిడులకు మధ్య నడిచిన సంబంధాలను 
విశ్లేషిస్తున్నాయి. తెలుగు ప్రాచీనతకు ఇవి చక్కని సాక్ష్యాలు. 

2007, డిసెంబర్‌ 10 ఈనాడు దినపత్రికలో వార్తా మకుటంగా లల్లివోటు కోశం 
వరిలోబిన్తున్లు బిల్ల బోలు అనే వార్తా కథనం ఎం.డి. రాఘవన్‌ పరిశోధనలకు సాక్ష్యంగా 
ఉంది. 
తెలుగే ప్రానం === 


శ్రీలంకలో రోడ్లమీద కోతుల్ని, పాముల్ని ఆడిస్తూ జీవిస్తున్న అవూవంటికలు 
గురించి చామర్తి మురళీధర్‌ అందించిన నమాచారం అది. శ్రీలంకలో అహుకుంటికలు 
గా పేర్కొనే వారిలో ముఖ్యంగా కురవ, వడ్డెర, ఎరుకల తెగలకు చెందిన వారున్నారని , 
శ్రీలంకలోని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు శ్రీ మురళీధర్‌ రాశారు. 

శబ్బరత్నాకరంలో అహు శబ్దానికి " పాము" అనే అర్ధం ఉంది. అహుకుంటిక 
అనేది అహుతుండిక అనే నంస్కృత శబ్దానికి భ్రష్ట రూపం కావచ్చు. అంటే, పాములు 
పట్టే వాడని అర్థం. కానీ, తెలుగు ప్రజలు పాములు పట్టేందుకు అక్కడికి వెళ్ళి 
ఉండరు కదా...! కుంట అనేది భూ వరిమాణానికి నంబంధించిన వదం. 
అవువంటికలు బహుశా తమది "నాగభూమి" అని, తాము తెలుగు వారిమని 
చెప్పుకున్నట్లు ఊహించవచ్చు. 

శ్రీలంకకు బౌద్ధమత (ప్రచారంకోసం వివధ వృత్తులవారిని తీసుకు వెళ్ళారు. 
వారిలో నిర్మాణ పనివారు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వారు, వైద్యులు, విద్యావేత్తలు 
, ఇతర వృత్తుల వారు అనేకులు ఉండి ఉంటారు.వారిలో సమకాలీన నమజానికి 
దూరంగా ఆదివానులుగా మిగిలిపోయిన వారు చాలామంది ఉన్నారు. 

తమ మాతృభూమి ఏదో తెలియక, తమ సంస్కృతి తెలియక, అనాగరకులుగా 
మిగిలిపోయిన ఈ అవుకుంటికలు కూడా అలానే, అశోకుడి కాలంలోనో, ఇంకా 
ముందో సింహళానికి తరలించబడినవారయి ఉండాలి. 

అయితే, జాతులిలా వలన వెళ్ళడం చరిత్రలో కొత్త విషయమేమీ కాదు. ఆఫ్రికన్‌ 
సహారా నాగరకత కాలానికే ఈ విస్తరణ ఉందని చరిత్రకారుల భావన. తెలుగు వారే 
ఇలా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి తమ భాషనీ, తమ సంస్కృతినీ అక్కడ వ్యాపింప 
చేసి ఉంటారని నమ్మవచ్చు. 

తెలుగు దలు బాబీనం. తెలుగ భావ బొబీనం. తెలుగు నాగరకత పాబీనం. 
తెలు నోలమీదో నువేరియన్‌ నంన్మ్కతి 

మెనపొటోమియోలో తెలుగు సంస్కృతి, అలాగే తెలుగు నేలమీద నుమేరియన్‌ 
సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్ళు ఎన్నో కన్పించసాగాయి. తెలంగాణాలోనూ, 
రాయలసీమలోనూ కృష్ణాతీరపాంతంలోనూ ర్నాక్షషహళ్ళు అని ప్రజలు పిలుచుకున్న 
(పాచీన కాలం నాటి నవూధులు కొన్ని బయుట వడ్డాయి. 
లాలా డా! బి.వి. పూర్ణచంద్‌ 


వీటిని _కైళ్లు అంటారు. పెద్ద గొయ్యి తవ్వి తలుపులు లేని ఒక రాతి గదిని కట్టి 
అందులో శవాన్ని ఉంచి ఆ వ్యక్తి పరలోక యాత్ర నుఖంగా జరగడానికి కొంత 
ధాన్యం, కొన్ని ముంతలు, నాణాలు, పనిముట్టు, ఆయుధాలు, నగలు ఇవన్నీ ఉంచి 
పైన ఒక గూడు ఆకారంలో నిర్మించిన నమాధులివి. 

బీయిడ్‌ల తరహాలో చేసిన నిర్మాణాలు అవి. వీటిలో బంగారం, విలువైన 
వస్తువలూ ఉంటాయని ఆశపడి తవ్వి, ప్రజలు వీటి ఆనవాళ్ళు లేకుండా చేసేశారు. 
దొరికినుతమేరకు, ఈవిధమైన సమాధులు ఇక్కడ తెలుగునేలమీద అక్కడ బెలూచిస్తాన్‌లోనూ 
ఒకే రకంగా వ్రన్నాయి. ఆఫ్థనిస్తాన్లో ఒకప్పుడు జీవించిన 'బ్రావుయీ" భాష 
మాట్లాడిన ప్రజలు సుమేరియా ఇరాన్‌లకూ, తెలుగునేలకూ మధ్య సంధాన కర్తలుగా 
వ్రండేవారని స్పష్టం అవుతోంది ! 

డోర్నకల్‌, బేగంపేట, మౌలాలి, మధిర, చింతకాని ప్రాంతాలలో ఇలాంటి 
రాక్షనగూళ్ళు (కైరన్‌ సమాధులు) చాలా దొరికాయి. వీటిలో దొరికిన కుండలు, 
ముద్రికలు సింధు నాగరకతలో దొరికినవాటిని పోలి ఉండటం చరిత్రకారులకు 
ఆశ్చర్యాన్ని కలిగించింది. 


తలుగు నోలమీదో ఈ (జులు ఎవడు 7 


ఎవరు తమ భాష వరు భాషగా చెప్పుకుంటున్నారో వారికి సుమేరియన్‌ 
తరహా సమాధులు నిర్మించుకునే ఆచారం ఉండివుండవచ్చు. ఎరుకలు తమ భాష 
జరు భాష అని చెప్పుకుంటున్న విషయాన్ని, వడు-కుడు పదాల మధ్య సారూప్యతని 
మనం పట్టించుకోకుండా వదలివేసే విషయంకాదు. 

చరిత్ర పూర్వ యుగంలో తెలుగు నేల మీద ఎరుకలు ఒకనాటి పాలకులుగా 
నిర్వహించిన పాత్రని విశేషించి పరిశీలించవలసి ఉంది. వాటికి సంబంధించిన 
లిఖితపూర్వక ఆధారాలు ఏత లేనప్పుడే పరిశోధకులకు నిజంగా చేతినిండా పని 
ఉండేది. 

దొరికినంత మేర లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే కొన్ని విశేషమైన అంశాలు 
పరిశోధకుల ఊహలకందుతున్నాయి. తెలుగు చోళరాజు ధనంజయుడు వేయించిన 
తలయళ్ళ శాశనం (A.E.XXVI1 221-25)లో ఎరికల్‌ అనే పదం ఒకటి కనిపిస్తుంది. 


ల క ల క. 


ఇదే పదం మరికొన్ని ఇతర శాసనాలలో ఎరికల్లు ఎరిగల్‌ ఎరిగల్లు ఇలా కొద్ది 
మార్పులతో కన్పిస్తుంది. (తెలుగు మజుగులు- శాసనములలోని వివూలు-పేజి. 9) 

ఈ వదం గురించి తెలుగు గోష్టి నభ్యులు చర్చించి ఒక సమ(గమైన అర్థాన్ని 
సాధించారు. 

1) ఎరికల్‌ అనే పదంలో చివరి ఎల్‌ అనేది గౌరవవాచకం 

2) ఎరిక అనేది ఏలిక (పాలకుడు) పదంలాంటిదే 

3) ఎరియు అంటే, ప్రజ్వరిల్లు, మండు, శోభిల్లు, శోభస్కరమైన అనే 
అర్థాలున్నాయి. 

4) ఎరుకలు అంటే గౌరవించదగినవారు. ఎరుకలసాని కొరపండకి ప్రాచీన 
తెలుగు సాహిత్యంలో అంత గౌరవం అందుకే. 

ఎరుకలు తమది కురు భాష అని తాము కుర్రు జాతీయులమని చెప్పుకోవడం 
వెనక గల చారిత్రకాంశాలు పరిశీలనార్హం. కురు భాష తెలుగు భాషకు దగ్గరగా 
ఎందుకున్నది అనేది ముఖ్యవిషయం. ఎరుకలు తమిళులు కారని తమిళ పండితులు 
స్పష్టంగా తేల్చి చెప్పారు. 

జి. శ్రీనివాస వర్మ అనే అన్నామలై విశ్వవిద్యాలయ పరిశోధకుడు A 
comparitive study of Yerukala and Tamil అనే వ్యాసంలో Yerukala 
need not be treated as a dialect of Tamil అన్నాడు. (ద్రవిడ 
భాషలన్నింటితో పోల్చి ఎరుకల భాషని పరిశీలిస్తేనే ఈ భాషమూలాలు తెలుస్తాయి. 

తరు ఎరుకలు తమ భాష ఇటు తెలుగు అటు తమిళం రెండూ కాదంటారు. 
బహుశా ఇది తొదో భాషకు దగ్గరగా ఉండివుండవచ్చు. అయితే ఎరుకల ప్రధాన 
జీవిత గమనం అంతా తెలుగు మీదే నడిచింది. 

తెలుగు నంస్కృతి పైన వారి ప్రభావం గణనీయంగా ఉంది. ఇవన్నీ 
పరిశీలనాంశాలే. 


ల కో శనీ, స్పూర్ణదంన్‌ 


కుర్రు భాష రూపొందించిన తెలుగు పదాలు 


డాక్టర్‌ సి. ఎ. వింటర్స్‌, డాక్టర్‌ వామోన్‌-టోత్‌-బేటర్‌ అనే పరిశోధకులు 
అత్యంత ప్రాచీన ఆఫ్రికన్‌ నహారా నాగరికత పైన విశేషమైన పరిశోధన చేశారు. 
కీ.పూ. 5,000 ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో నడచిన నాగరకతకి నహారా నాగరకత అని 
పేరు పెట్టారు. దాన్ని పూర్వ దశని ప్రోటో సహారా నాగరకత అని పిలిచారు. 

5,000 ఏళ్ళ క్రితం ఆఫ్రికన్లు, వారి తర్వాత నుమేరియన్లు, ద్రవిడియన్లు 
దేవుడు అనే అత్యున్నత శక్తిని గురించిన అవగాహనని ఎంతగా కలిగి ఉన్నారో వీరి 
నిరూపణలు సాక్ష్యం ఇస్తున్నాయి. 

పల్లవరాజు సింహవర్మ వేయించిన శాసనంలో కొట్టీ కొట్టేయ పేర్లు కన్పిస్తాయి. 
కోటయ్య, కోటీశ్వరుడు పదాలు ఈ కొట్టి దేవత పేరులోంచే ఏర్పడి వుండవచ్చు. 
వెదికితే, ఈ భాషకు మూలాలు ఆఫ్రికన్‌ భాషల్లో కనిపిస్తున్నాయి. సుమేరియన్‌ 
భాషల్లో కనిపిస్తున్నాయి. 

దేవుడి అంశలేని వాడు రాజు కాలేడని, ఈ భూమ్మీద అత్యున్నత శక్తిమంతుడు 
రాజు అనీ, రాజునీ-దేవుడినీ "కో" అనే పదంతో వ్యవహరించుకొన్నారు. అత్యంత 
తొలి దశలో ప్రోటో సహారా ప్రజలు కో "శబ్దాన్ని మొదట రాయికి వర్తింప 
చేసుకున్నారు. రాయి సుస్థిరతకు ప్రతీక అని. సహారా నాగరకత బాగా రూపు 
దిద్దుకున్న సమయంలో ఈ కో" వదం నున్ధీరతటూ, దేవుడికీ నంకోతంగా మారింది. 

తర్వాతి కాలంలో జుష్టయిట్లు ఈ వదాన్ని రాజావ ఎర్తింవ బోశారని ఈ 
ఇధరు వరిళోధవలరా వేర్పాన్నారు. 

బెజవాడని రాజధానిగా చేసుకొని క్రీ.శ 849-892 మధ్యకాలంలో పాలించిన 
చాళుక్యరాజు గుణగ విజయాదిత్యుడు, అతని "సేనాని, మంత్రి కూడా అయిన 
పండరంగడు (ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అనేక విజయాలు సాధించారు. 

వండర౭గజు అద్దంకిలో వేయించిన శాననంలో 12 బోయకొట్టాల్ని 
జయించినట్టు పేర్కొన్నాడు. అట్టము లేక అట్టము అంటే, ఎత్తయిన మేడ. ఈ 
మేడ రాజుగారిదైనప్పుడు కుర్రు భాషలో అది కో -అట్టము = కోట్టము అవుతుంది. 
బహుశా, కొట్టము, కోట అనే తెలుగు పదాలకుఇది మాతృక కావచ్చు. 


che Mr Fle ENED | | 


ఈ పదం 12వ శతాబ్ది దాకా వాడుకలో ఉండివుండాలి. అద్దంకి శాసనంలో 
పండరంగడు కొట్టింది పటిష్టమైన ఇలాంటి 12 బోయకొట్టాల్నేనని మనకు అర్థం 
అవుతుంది. అవి బోయలకు చెందిన కోటలు.ఈ బోయలెవరు ? ఏ కుర్రుభాష 
లోంచి కొట్టం అనే పదం వచ్చిందో ఆ భాష మాట్లాడిన ఎరుకలే కావచ్చు. 


బోయ కొట్టాలు 

ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలలో ఈ బోయకొట్టాలున్నాయి. 
నెల్లూరు జిల్లాలో దొరికిన కొన్ని శాసనాల్లో ఆనాటి బోయకొట్టాల వివరాలు 
చాలా కన్పిస్తాయి. శ్రీ కుందూరు ఈశ్వర దత్తు ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం 
(గంథంలో కొన్నిటిని ఉదహరించారు. 

1. ఉదయగిరి రాజ్యమండల బోయవిహార దేశంలోపలను పెన్నకటక 
తీరమందున అనంత సాగరానకు పడమటను గుడకట్టు అనెడి బహుదూరము- 

2. బోతా నీళ్ళలో నిచ్చిన గుంమళ్ళ పాటీ పొలములోనూ... 

3. ఉదయగిరి స్థళ బోయనీండ్లలో మణున్రపాడు. 

4. ఉదయగిరి రాజ్యమందు బోయవీడి లోపలను కుడిచలపాడు. 

5. బోవిళలోని మహిమలూరు. 

ఈ శాననాధారాల్లో అనంతసాగరం వుహివులూరు [గ్రామాలు 
ఆత్మకూరు(నెల్లూరుజిల్లా) దగరవున్నాయి. గుమ్మళ్ళపాడు, మణువుపాడు 
(మనమడుగు) కుడిచలపాడు (గ్రామాలు కనిగిరి, ఉదయగిరి పరినరప్రాంతాల్లో 
వున్నాయి. 

ఈ బోయ రాజ్యాలలోని బోయలుతిరుగుబాటు చేసినప్పుడు పండరంగడు 
ఆ తిరుగుబాటుని అణచివేసి ఈ రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నాడనేది చరిత్ర, 

కంచిపల్లవ్రలకీ, వేంగి తూర్పుచాళుక్యులకీ, ఈ నెల్లూరు జిల్లా బోయకొట్టాలే 
తరచూ యుద్ధాలకు కారణాలయ్యుంటాయి. 

పండరంగడికి 150 ఏళ్ళ ముందు నందివర్మ పల్లవమల్ల అనే పల్లవరాజు ఒక 
శాసనం వేయించాడు. అందులో ఉదయుడనే శబర రాజునీ, పవృథ్వివ్యాఘ అనే 
నిషాదరాజునీ ఓడించి ఈ బోయ రాజ్యాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నట్లు 
పేర్కొన్నాడు. 
లాలా డా జి.వి. పూర్ణచంద్‌ 


పల్లవులుగానీ, చాళుక్యులుగానీ తాము బోయకొట్టాలను జయించ గలగడం 
గొప్పవీరోచిత కార్యంగా చెప్పుకోవటమే ఆనాటి ఈ బోయల శౌర్యానికి తార్కాణం. 

ఈ శాసనాలలో బోయవివారాలు, బోవీండ్లు, బోయవిళ అనే పేర్లు కన్పిస్తాయి. 
బోవీండ్లలో వీండ్లు అనేది వీడు(ఊరు)కు బహు వదన రూపం. అలాగే బోయ వివార 
దోంలోవిహారం అంటే, బౌద్ధధర్మాలు గట్టిగా వ్యాప్తిలో ఉన్న ప్రదేశం అని అర్ధం. 

దేశం అనే పదం క్రీ.శ17వ శతాబ్ది దాకా ఒక రాజ్యంలోని ప్రదేశం అనే 
అర్ధంలోనే కన్పిస్తుంది. విహారదేశం, విహారవాడ, విహారనగరి,( సింహాచలం) అనే 
పదాలు బౌద్ధయుగంలో బాగా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ నిరూపణల్ని బట్టి 
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలోని బోయ కొట్టాలు బౌద్ధయుగంలో బోయ 
విహార దేశాలుగా ప్రసిద్ధి పొందాయని, తరువాతి కాలంలో పల్లవులు, చాళుక్యులు, 
చాళుక్యచోళులు శైవాన్ని, ఇంకా ఇతరులు వైష్టవాన్ని ఇక్కడ బాగా ప్రచారం 
చేసారని అర్థం అవ్రతోంది. 

ఇంతకీ బోయలంటో ఎవో ? వేటగాడు యోధుడు, నమ్మకస్తుడు, ప్రతాపవంతుడు 
అనే అర్థాలలో ఆనాటి బోయలు పరిశీలకుల ఊహకి అందుతారు. 


ఉ([గ్రనరసింహుడు తెలుగు జనపదుల సృష్టి ? 


భయంకరమైన క్రూరమృగాల మధ్య జీవించే ఈ ఆదివాసీ ప్రజలకు ఉగ్ర 
రూపులైన దేవతల్ని ఆరాధిస్తే సంరక్షణ వుంటుందనే నమ్మిక సవాజం. ఉగ్రరూపులైన 
కార్తికేయుడు, వినాయకుడు, వీళ్ళంతా శివుడు రూపాలుగా పూజలందుకుంటే, 
వరాహ, నరసింహావతారాలు విష్ణున్ర ఉగ్రరూపాలుగా పూజింపబడ్డారు. నుందరమైన 
అమ్మతల్లి కారుణ్య స్వరూపాన్ని ఆరాధిస్తూనే, పరమభయంకరమైన కాళికా 
స్వరూపానికై కొలుపులు చేసుకున్నారు. 

శివభక్తుడైన హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని పగులగొట్టినపుడు, విష్ణువు ఆ 
స్తంభంలోంచి ఉ(గ్రనరసింహరూపంలో వచ్చి హిరణ్యకశ్యవుణ్ణి వధించిన కథ ఈ 
ఆదివాసీయులకు నంబంధించినదే ! 

తెలుగు నేలమీద బోయకొట్టాల ప్రాంతాన్ని 'హిరణ్యక రాష్ట్రం'అంటారు. 
పిరణ్యకుడనే శైవుడి పాలన కారణంగా ఈ పేరు వచ్చిందని అంటారు. అతను 
అనురుడు అవనోకాదో తెలియదు. 


తగ్‌ తరీక పాన 


మొత్తం మీద నరసింహ అవతారం కథలో హిరణ్యకశ్యపుడనే అనురుడు 
పరమత ద్వేషంతో ఈ స్తంభాన్ని (స్తంభదేవతా విగ్రహాన్ని) కొట్టడం వలన అమ్మ 
శక్తిని పుచ్చుకుని ఆ స్తంభంలోంచి విష్ణువు వెలువడి హిరణ్యకశ్యపుణ్ణి ఓడించాడు. 
'స్తంభ విధ్వంసం' అనేది స్తంభ దేవతపైన జరిగిన శైవుల దాడిగానే భావించాలి. అది 
తెలుగు నేలపైన జరిగి ఉండేందుకు అవకాశం ఉండటమే ఇక్కడ ముఖ్య విషయం. 

నివ్రడు లింగాకృతిలో పూజలందుకుంటేే, విష్ణువ స్తంభాకృతిలో పూజింపబడటం 
ఈ కథలో గమనించవలసిన ముఖ్య అంశం. స్తంభాన్ని దైవంగా ఆరాధించే ఆచారం 
ఆదివాసీయులలో ఈనాటికీ ఉంది. ఒరిస్సాలో 'కంబేశ్వరిని' పూజిస్తారు. 
సింహాచలంలో కప్పలా కరచుకుని స్తంభాన్ని ప్రార్ధించి కోరికలు తీర్చుకుంటారు. 

స్తంభపూజ నాగరకుల వైదిక క్రతువుల్లో కూడా కన్పిస్తుంది. కంబవల్లి పేరుతో 
ఉపనయనం చివరి రోజున స్థంభపూజ చేస్తారు. శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళిళ్ళలో 
ఐదవరోజున కంబవల్లి కార్యక్రమం ఉంటుంది. 

బౌద్ధ చైత్యారామాలలో కూడా స్తంభానికి ప్రాధాన్యత వుంది. అమరావతి 
స్తూపానికి నాలుగు వైపులా ఐదేసి స్తంభాలు నిలబడి కన్పిస్తాయి. 

మొత్తుమీదశైవేతరులు స్తంభాన్ని దేవతా స్వరూపంగా ఆరాధించడం బౌద్ధానికన్నా 
ముందు నుంచే ఆదివాసీ ప్రజలకుందని అర్థం అవుతోంది. ఈ స్తంభం బోర్లించిన 
గరాటులాగా, ఒక పిరమిడ్‌ ఆకారంలో వుండేది కావచ్చు. 

శౌఖోడైన్‌ పొరజ్బాకళ్టువుడు _శవేతరుల న్రంభాన్ని కొట్టడం, నస్తంభంలోని 
అవ్భుతల్లి ద్వారా శక్తి నమవార్థించుకొని ఉ(సరనింవుడు పొరణ్బుకళ్ళవుణ్ణే కొట్టడం 
ఇవన్నీ రెండు వేర్చేడు మతాల మధ్దు ఘ్లుణనో నూబిశ్తున్ల అంశాలు- వీటన్నింటికీ 
తౌలుగునోల వేదిక కావడమే ఇల్ళుడో విశేషం. 

లింగాన్ని పూజించే చెంచుల మీద ఇతర ఆదివాసీలు చేసిన ఆధిపత్య పోరులో 
స్తంభదేవత సృష్టి జరిగివుండాలి. ఉగ్రనరసింహుడి కారణంగా స్తంభం విష్ణువు జన్మ 
స్థానం అయ్యింది. 

కంబమయ్య, కంబరాయుడుగా తెలుగువారు విష్ణువును పిలుచుకున్నారు. 
కంభం లేదా కంబం అంటే స్తంభం. తెలుగు నేల మీద కంభం పేరుతో ఎన్నో 
(గ్రామాలున్నాయి. జిల్లా ముఖ్య పట్టణంగా ఎదిగిన ఖమ్మం పేరు కూడా కంభం 
పదంలోంచే ఏర్పడింది. 


se మ శర పహోతం్‌ 


స్తంభపూజ బ్రావ్మణవాదుల నృష్టికాదు. ఆదివాసీలనుంచే బ్రాహ్మణులు 
స్వీకరించి ఉండాలి. నాగరక నమాజంతో ఎక్కువ సంబంధాలున్న ఎరుకలే దీన్ని 
వ్యాప్తి చేసి వుండాలి. ఏమైనా అది తెలుగునేల పైన జరిగిన సృష్టే. ఎరుకల 
ఆధిపత్యం నడిచిన కాలంలో వెలువడిన తెలుగు సాహిత్యంలో ఎరుకలకు సామాజిక 
హోదా అనేది స్పష్టంగా కన్పించడమే ఇందుకు సాక్ష్యం. తెలుగు నేల మీద కంభం 
పేరుతో అనేక గ్రామాలు, కంబరాయుడైన ఉగ్రనరసింహుడి దేవాలయాలు అనేకం 
వెలిసేందుకు బహుశా వీరే కారకులు. 
తాంత్రిక పూజా విధానాలలో వారాహి, నారసింపొ అని వేర్వేరు దేవతా 
రూపాలు కన్పిస్తాయి. ఈ వరాహ నరసింహ అవతారాలు రెండింటినీ కలివి, 
వరాహనరసింహ స్వామిగా ఏకరూవంలో పూజించే వద్ధతి కూడా బహుశా వీరి 
కారణంగానే రూపొంది వుండాలి. 
ప్రసన్న నరసింహుడి కథని సృష్టించి, అతనికో చెంచులక్ష్మిని ఏర్పరచడం, 
చెంచుల్ని కూడా తమతో కలుపుకుపోయే ప్రయత్నాలు తెలుగు నేల మీద బాగా 
జరిగి వంటాయనడానికి చక్కని సాక్ష్యం. ఇందుకు ప్రతిగా శివుడు భైరవుడుగా ఉగ్ర 
రూపంతో ఇలా స్తంభంలోంచే జన్మించాడనే కథ ప్రచారంలోకి వచ్చి వుంటుంది. 
(దాక్షారామం, అమరావతి తదితర శైవ క్షేత్రాలలో పెద్ద స్తంభం 
లాంటి శివలింగాకృతులు- స్తంభపూజకు పోటీగా ఏర్పడినవేనని కూడా 
భావించవచ్చు. ఇవన్నీ ఊహాత్మకమైన ఆలోచనలు. వీటికి శా స్త్రీయమైన 
నిరూపణలు దొరికేవరకూ ఇవన్నీ ఊహలే ! 


నాగులు, యులు, అనుడులు తౌలుగో మాట్లాడాలా 7 


అమరావతి పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుకి ఫెర్గునన్‌ సమకాలీకుడు. 
నాయుడుగారి కారణంగా ఖైటవడిన అమరావతి స్తూవంలోని ఫలకాలు 
దుర్వినియోగం అవుతున్నప్పుడు-[బిటిష్‌ అధికారులు వాటిలో కొన్నింటిని లండన్‌ 
మ్యూజియంకు తరలించారు. ఈ ఫలకాలవీద బెక్టున శిలాలలో కన్తింబో నాగజాతి 
(ైజులు- వాళ్ళ యావరోలలు, మోటావణాలన బాగా అద్దాయనం బేసిన్‌ ప్లెడనన్‌ వీళ్ళని 
తురేరియన అన్నాడు. ఈ తరేరియ్య ఎవడ... ? వల్లభ ూయ్యలైల తుడు నంబి 
విననువేరియనో/ నవేరియ్ల తెలుశవారిలో కలనిపోయి తెలుశవారిలాగా వారిపోయి 


US లలన అలన తులను 


ఉండాలి. నువేరియన్‌ భాపబ్లా డూపొలు అనోకం ఈ నాటికీ తెలుగులో నజవంగా 
కస్త మోన్నీ ఈ (గ్రంథంలో బిజి అద్యాయంలో గమనింబో వబ్బు. 

ఫెర్లునన్‌ చెప్పిన దాన్ని బట్టి కృష్ణా తీరంలో సముద్ర జీవులుగా ఓడలమీద 
ఆ రోజుల్లో విసృతంగా వర్తక వాణిజ్యాలు నిర్వహించింది ఈ తురేనియన్లయిన 
నాగులే కావచ్చుననిపిస్తుంది. తెలుగింట నాగేశ్వరరావులో, నాగయ్యలో, నాగమ్మలో 
లేని ఇల్లు లేదంటే అందుకు కారణం నాగులు తెలుగు సమాజంలో అంతగా 
కలగలసిపోవడమే ! 

కృష్ణాతీరంలో నివసించిన తొలి ప్రజలలో నాగులు, యక్షులు, అనురులు 
ప్రధాన జాతులు. శాతవాహనుల కన్నా పూర్వకాలంనాటి మెగస్తనీను పేర్కొన్న 
ఆంధ్రనగరాలు ఈ ప్రాచీన జాతులు నిర్మించినవే అయి ఉంటాయి. కాలక్రమంలో 
వీళ్ళంతా వివిధ స్థానిక జాతులతో కలిసిపోయారు. బైటనుంచి వచ్చిన ఈ ఇతర 
జాతీయులతో సంబంధాలవలన తెలుగు వారి ఆచారవ్యవహారాలలో కూడా అనేక 
మార్పులు చోటు చేసుకున్నాయి. 

నాణలు నర్జావ్రాజుని కొనసాగింబాడు. యక్షులు నీంవావూడా బోకాట. యుబివింద 
నాగుడనో నాగరాజు, వుబ్బీరవుడనో యక్షరాజు తెలుగునాట (వనీటులు. నమకాలిదలు 
తాఎబ్భుడూడా / అనుడులు శిపలింగారాధసో బేశాడు. 

నువేరియన్లు శ్తంభవూడు (Pillar worship) బేనీవాడు. మరు నంన్భ్కాతి 
(దూరమే తెలుగ నోలమీదో వాడా న్తంధాక్ట్రతిలో అమ్ము తల్లిని వూజింబినట్లు మనం 
ఊపాంబపబు. బవుశా ఆ బొబీననువేరియన్లు వాడా ఇక్ళుడ అందిలిలోబాటు 
తెలుగే మాట్లాడి ఉండహాు. 


అంతం క కమ, వ్రూార్టటేంద్‌ 


9బాబీన జాతుల్లో 
రల/గలనిన తలుగు జాతి 


సుమేరియన్‌ శిథిలాలలో ఆరాధన పొందిన స్తంభాకృతులు కొన్ని కన్పించాయి. 
ఫినీషియన్లు నూర్యుడు బొమ్మ చెక్కిన స్తంభాన్ని ఆరాధించారు. భగవంతుడు 
రాతి స్తంభంలో వుంటాడని ప్రాచీన రోమన్లు కూడా నమ్మేవారు. రెండు స్థలాల 
మధ్య భగవంతుడి బొమ్మ చెక్కిన స్తంభాన్ని పాతి సరిహద్దుల్ని నిర్ణయించేవారు. 
ఐర్లాండ్‌లో నేటికీ స్తంభారాధన వుంది. ఇజ్రాయెల్‌, గ్రీక్‌ తదితర ప్రాచీన 
జాతులన్నింటిలోనూ స్తంభపూజ ఆచారం వుండేది. 

జాతులు అనేకం కన్పిస్తున్నా వారి మూలాలు మేరు పర్వతంనుంచే 
మొదలయ్యాయి "మేరోః దక్షిణ దిగ్భాగే " అంటూ మన ఉనికిని అక్కడ నుంచి 
మొదలుపెట్టి చెప్పుకొంటాం మనం, 

సుమేరు ప్రజలు నాగరకత సముపార్థించుకొనే కాలానికి సమకాలీనంగా 

భారతదేశంలో ఉత్తరాన సింధు నగరాలు దక్షిణాన ద్రవిడ నాగరకతలు వర్థిల్లాయి. 
ఈ మూడు నాగరకతల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా నడిచాయి. 

స్తంభారాధకులు ఆరాధించే స్తంభం సాధారణంగా పిరమిడ్‌ ఆకారంలో 
వుంటుంది. క్రింద అర్ధచంద్రాకారంలో పెద్ద మట్టు ఉండి, పైకి పోయే కొద్దీ సన్నగా 
కొనదేలి వుంటుంది. వెనక్షవైపున వెన్ను కోలగావుండే స్తంభం కాబట్టి "కోలవెన్ను" 
అనే కృష్ణాజిల్లా గ్రామం పేరు ఒకనాటి ఈ పూజనీయ స్తంభారాధనకు ప్రతీక 
కావచ్చు. తిరుమల మెట్లదారిలో వరాహస్వామి గుడి ఒకటి కన్పిస్తుంది. ఈ 
గుడిలో మూడు అడుగుల ఎత్తున ఇలాంటి వెన్ను కోలగా ఉండే స్తంభమే 
కన్పిస్తుంది. నేల మీద ఒక అడుగు ఎత్తున స్తంభం మీద వరాహస్వామి రూపం 
చెక్కి వుంటుంది. తిరుమల ఎరుకల సామ్రాజ్యంలో అక్కడ సాగిన స్తంభ పూజకు 
సాక్షిగా ఈ గుడి ఇంకా మిగిలి వుంది. పరిశీలకులు వెళ్ళి చూడవచ్చు. 

తెలుగునాట ప్రతి ఇంటా కన్పించే తులసికోట స్తంభపూజకు నంబంధించిన 
ఆరాధనా విశేషమే ! ప్రతీ దేవాలయం ఎదుటా కన్పించే ధ్వజస్తంభం స్తంభపూజని 
పొందుతూనే వ్రంది.ఆత్మబలిదానానికి గుర్తుగా వేదయుగంలో కూడా యూపస్తంభాన్ని 


పూజించారు. 
ర ర న కనా యా క 


ఆనాటి ప్రాచీన జాతులలో తెలుగునేల మీద వికసించిన 'ఎరుకలు" నిర్మించిన 
నంస్కృతి, ఆచార వ్యవహారాల వ్రభావం ఈనాటికీ తెలుగు (ప్రజలలో 
కొనసాగుతోందనేది ఇక్కడి ముఖ్య విషయం. 

తెలుగు నోలమీదో ఇన్ని (బొబీనో జాతులు కలగలనీ తెలుగు భావ తలుగు 
నంన్ముత్తి తౌలుగు జనజీవన వ్యూవ్టులు ఏర్చుడినట్లు మనవ బక్టగా అర్థం 
అవులోంది.ఇఎి తెలుగు (వజుల (పైబీనతవు నిలువుటద్దం అనదగిన సాక్ష్యాలు. 


అదనం క వ, వూర్ణచేంద్‌ 


అధ్యాయం 2 


తెలుగు ఖంయ - అంచిత 


తెలుగే ప్రాచీనం 


1. తెలగ అనే వేడ తెలుగ లోనో జంది / 


తెలుగు ' అనే పదం సంస్కృత ' శ్రిలింగ లోంచి వచ్చిందని కొందరు... 
(తికళింగగ(తూగు లోంచి వచ్చిందని ఇంకొందరు.... ఇలా తెలుగు భాషకి సేరుని 
కూడా సంస్కృతంలోనే వెదకి, అందులోంచే వ్యత్పత్తిని తీసి చెప్పుకోవడం తెలుగు 
ప్రజల దురదృష్టం. 

ఆ రోజుల్లో వండితలు నంన్కుతంతో తాదాల్ధ్యం బెందూన్లి ఒక ఘనతగా 
భావించి డఉండహ్టు.అది మాత్చు భాషని వాననరిబోదిగా అశ్రతందని అవ్చుట్లో 
వాడు ఊవొంబి ఉండక వోహుడూడా. 

సంస్కృత భాష ఇండో యూరోపియన్‌ (లేదా) ఇండోఆర్యన్‌ భాషాకుటుంబానికి 
చెందినది. కానీ, తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది కదా... ? దీనిపేరుని 
ద్రావిడ భాష మూలాల్లో వెదికితే దొరుకుతుందిగానీ, సంస్కృత భాషలో వెదకటం దేనికి ? 

జి. బ్రోనికోవ్‌ రూపొందించిన - (్రడియన్‌ ఎటీమాలజీ (గ్రంథంలో తెల్‌ 
అనే రూపానికి స్వచ్చమైన, నిర్మలమైన, శుభ్రమైన అని అర్థాలు కనిపిస్తాయి. ఇంకా 
అనేక రూపాలున్నాయి. 


1) థోటో ద్రవిడియన్‌ తల్‌ 

యూరేసియాటిక్‌ : tVIV (to say, tell) 
ఇండోయూరోపియన్‌ : Tell, talk, tale, 

అల్భాయిక్‌ : (telunu) narrating, tale 
కర్తివేలియన్‌ స tul-call, say, shout, 
నాస్ట్రేటిక్‌ డిక్షనరీ (2303) TelV= shout, call 


2) థ్రోబో తలుగు తల్‌ 


తెలుగు రూపం: తెలుచు (మొక్కు తీర్చు, ప్రార్ధించు) ఈ తెలుచు రూపానికి సంబంధించి 
(ద్రవిడియన్‌ ఎటిమాలాజికల్‌ డిక్షనరీ( 3427) లో ఇచ్చిన వివరాలు: 


3427:-Te(k): telucu (page 3౧0 - telugu;telunge;telugu 
man;te. telungu; tenungu,telugu language - 


Br శాం 


kol.telgi Telugu man(CF Mara 1612642) -Telugu 
man.adj.talagi (DED2820-(k)-telugu. 
3427Te.(k)telucu: topraise, worship, request, pray. 
Go (Tr.) talehkana (w) talahkana: to beg, ask for 


anything esp. abide. 

తెలుచు(ల్చు) పదానికి సూర్యరాయాంధ్ర నిఘంటువ్ర అందించిన విమాలు పరిశిలించుడి. 
1) తేర్చు అ తేర్చు, తేటగా, జేయు, (ప్రసన్నత నొందించు, శాంతి పరచు, సంతుష్షి 
పరచు 2)స్తుతించు, పొగడు 3) ప్రార్థించు, వేడు 4) భజించు, సేవించు 5) 
ఎబుగు, తెలిసికొను 6) తేలుచు, వోలలాడ్చు 7) మొక్కు, నమస్కరించు 8) 
బయలువడు, కనబడు 


తెలుగు: తెలుపు, స్వచ్చము, తెలియు 10 be known, understood, 

perceived, intelligible, clear, plain, be seen, discovered, 
regain consciousness, wakeup from sleep, 
తెలివి: Understanding, intelligence, wisdom, consciousness, 
liveliness, cheerfulness, 

తెలివిడి Understanding , information 

తెలిసికొను 10 Understand, know, learn, 

తెలుపు t0 communicate, make known, inform, 

తెలుపు white, whiteness 

తెలుపుడు knowledge, information, 

తెల్ల white, plain, pale, clear 
4) (పోటో తెలుగు :- 
తెలుణ్‌ అనే రూపానికి 661464 language తెలుగు- తెలుంగు అర్థాలున్నాయి. 
తెలుణ్‌ ప్రోటో తెలుగు రూపానికి సంబంధించి ౬0% 3426 లో ఇచ్చిన విమాలు: 
1.3426 Ta (తమిళం) Telugu, telunku, telunkam, telinkam 
(page 300) treppa (trept) to cause to lie down, lay out, 
stretch out full length. 
0౪4/1! (150౧ trip(-h-) to lay down make one sleep 
3426 Ta(తమిళం) telugu, talunku, telunkan , telinkam, 
telugu country, telugu language, telunkan, teluguman 


=m pot. క ర ప 


Ma (చులయాళలు telunku telugu country, language and 
people. Ka(sనడీ) telugu, telagu, telungu, telugu language; 
teluga, telaga, telunga. 

ఈ నిరూవణలు తౌలు/్‌ అనే పేరు తెలుగులోంచే పుట్టింది కానీ, 
సంస్కృతంలోంచో, మరో భాషలోంచో పుట్టలేదని గట్టిగా నొక్కి చెప్తున్నాయి. స్వచ్చంగా, 
తేటతెల్లంగా, సుమధురంగా, నిర్మలంగా ఈ భాష ఉంటుందీ, దీనికి వివిధ భాషలలో ఉన్న 
అర్థాలను బట్టి గ్రహించవచ్చు. 

ఈ పదాలకు సమానమైన భావం, సమానమైన రూపం అనేక ఇతర భాషల్లో 
కన్పిస్తుంటే త్రిలింగం, త్రికళింగం లోంచి తెలుగు ఏర్పడిందనడం అన్యాయం. 

తెలుగు అంటే చక్కగా వివరించి చెప్పడమే... బ్రాముయి లేదా బూహుయి 
పదానికి కూడా చెప్పడం అనే అర్థం. ఈ సామ్యాన్ని గమనించాలి. ఈ బ్రూముయీలు, 
తెలుగు వారూ ఆ రోజుల్లో చెప్పేవారి పాత్ర నిర్వహించి వుండాలి. ఇది సింధు 
నాగరికత కాలంలోనే జరిగి ఉండాలి. మరిన్ని వివరాల్లోకి వెడదాం ! 


బ్రాహుయీలెవరు ? 


క్రీ.పూ.4000 నాటికే బ్రాముయీ భాష ద్రావిడభాషా మాతృక లోంచి మొదటగా 
విడివడి వ్రండవచ్చని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ప్రభృతులు చెప్తున్నారు. 

ఆవ్టనిస్తాన్‌వైపు సింధునాగరకత రూపుదిద్దుకోడం క్రీపూ. 8,000 ఏళ్ళకే 
మొదలయ్యిందని బి.డి.కార్జి జె.యమ్‌. కజాల్‌ పేర్కొన్నారు. క్రీ.పూ. నాలుగు వేల 
ఏళ్ళ నాటికి దక్షిణ భారతదేశంనుంచి సింధు నగరాల వైపు జాతులు విస్తరించి, ఆ 
నాగరకత రూపుదిద్దుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు. క్రీ.పూ.4,000 నాటికి 
బ్రాముయీ భాషతో పాటు సమకాలీనంగా సింధు నగూలు కూడా రూపు దిద్దుకొంటున్న 
సమయం అది. 

సుమేరియా, ప్రాచీన ఇరాన్‌లలోని ప్రజలు ఆపష్టనిస్తాన్‌ మీదుగా సింధునగరాలను 
చేరితే, దక్షిణాది నుంచి ప్రోటో ద్రావిడ ప్రజలుకూడా అక్కడకు చేరుకున్నారు. తూర్పు 
నుంచి ప్రోటో ముండాజాతి (ప్రజలు కూడా చేరి వండవచ్చు. 

సింధునగరాలలో బయటనుంచి వచ్చినవారిని అలా ఉంచితే, స్థానికులనదగిన 
వారు బ్రాహుయీ భాష మాట్లాడిన ప్రజలు. కాబాట్టి బ్రాముయీలు ఆ రోజుల్లో 


డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


వలన వస్తున్న ప్రజలకు సంధానకర్తలుగా వ్యవహరించి వ్రంటారు. తమదైన స్వంత 
భాషతో పాటు ప్రోటో ద్రవిడియన్‌ దేవతలైన బ్రహ్మ, మహేశ్వరుడు, కాళి (అమ్మ తల్లి) 
వీళ్ళని ఆరాధించిన వారై వండవచ్చు. 

[బాహుయీలు ఈ నాటికీ ఆప్టనిస్తాన్‌, బెలూచిస్తాన్‌, ఇరాన్‌, పాకిస్తాన్‌లలోనూ 
ఉన్నారుగానీ, ఇస్లామీకరణం చెందడం వలన అలనాటి భాషా సంస్కృతుల్ని ఎంతమేర 
వాళ్ళు నిలబెట్టుకో గలుగుతున్నారనేది సందేహమే. అయితే తమ మాతృభాష 
'బ్రాముయీ అనే చెప్పుకోవడం విశేషం. 

'బ్రాముయీ భాషని బూవుయీ అని కూడా వ్యవహరిస్తారు. బుగ్వేదంలో 
(బూ శబ్దానికి మాట్టాడటం(t0 speak, say,tell) అని అర్థం. బ్రూమి, బ్రవీమి, 
[బూహి, బ్రువధ్వం, బ్రూతత్‌్‌ అబ్రువం, బ్రువమాణ, బ్రువాణ, ఇలా మాటలాడటం 
లేదా చెప్పడం గురించి వైదికచ్చందంలోనే అనేక ప్రయోగాలు కన్పిస్తాయి. మొత్తం 
మీద బ్రావుయీ లేదా బ్రూహియీ భాషకు చెప్పడం అనే అర్ధం స్థిరపడినట్లు 
కన్పిస్తోంది. 

ఈ చ్య్చోవాడు భౌగౌళిక విషయాలు చెప్పి ఉండవచ్చు. భాషాపరమైన లేదా దేవ్రడికి 
సంబంధించిన విషయాలు కూడా చెప్పి ఉండవచ్చు. మొత్తుమీద అలా చెప్పగలిగిన 
వారిని బ్రావ్మణులుగా వ్యమారించి ఉండవు. బ్రహ్మ, బ్రావ్మాణ శబ్దాలకూ, బ్రాముయీ 
అనే పేరుకి ఏమైనా సంబంధం ఉందేమో పరిశోధన కొనసాగవమలసి ఉంది. 

చెప్పేవారి పాత్ర పోషించారు కాబట్టి ఆ మూలపురుషుడి ముఖం(నోరు లోంచి 
వచ్చారని బ్రాహ్మణుల గురించి చెప్పడానికి ఇక్కడ అన్వయం కుదురుతోంది. 
సింధునగరాలలోకి తొలిగా ప్రవేశించిన ప్రోటోఆర్యన్‌లకు అక్కడి విషయాలన్నీ చెప్పి, 
మార్గదర్శకులుగా వ్యవహరించి ఉంటారు కాబట్టి వీళ్ళకి చెప్పువాడు బూూహియీలనే 
పేరు సార్థకం అయ్యింది. 

తెలుగు అనే పేరు కూడా తెలుపు (t0 506416 say, tell) తెలియు 
(understanding) అనే అర్థంలోనే పూర్వద్రావిడ తెల్‌ రూపంలోంచి ఏర్పడిన 
నంగతి గమనార్హం. సింధునగరాల కాలంలోనే ప్రోటోతెలుగు ప్రజలు కూడా 
ఉన్నారనడానికి ఇది ఆశావహమైన అవకాశం కల్పిస్తోంది. 


Dn 


2, తలుగు నంన్య్య ) ల 
భాషల వరస్తుర ఎ౨నిచయం 


ఆర్య ద్రావిడ సంస్కృతులు" అనేకత్వమందేకత్వమును దర్శించు మహోదాత్త గుణ 
భూతములు" అని తూమాటి దొణప్పగారు 'వైకృత పద స్వరూప నిరూపణము" 
[గ్రంథంలో చెప్తూ- "ఈ రెండు జాతుల వాగ్య్యవహారములలో పరస్పర వినిమయము 
(పవర్తితమయ్యిం" దన్నారు. 
ఇక్కడ వరసల వినిమయం అనేదే ముఖ్య విషయం. ఇది మూడు రకాలుగా 
జరిగే అవకాశం ఉంది. 
1) పాలక - పాలిత సంబంధాలు 
2) మత వాణిజ్యాది సాహచర్యం 
3) సమీపవర్తిత్వం 
సాధారణంగా ఈ మూడు కారణాలలో ఏదో ఒకటి సంసర్గాన్ని తెచ్చినప్పుడు 
భాషలో ఆదాన ప్రదానాలు ఆ సంసర్గ స్వభావాలకు అనుగుణమైన భావాలను బోధించే 
పదాలలోనే జరుగుతాయని దొణప్పగారు సూత్రీకరించారు. 
పాలక పాలిత సంబంధాలవలన పాలనా వ్యవహారాల శబ్దజాలంలో పాలకుల 
భాష పాలితుల భాషలో ప్రవేశించే అవకాశం ఉంది. మొఘల్‌ చక్రవర్తులు ప్రవేశ 
పెట్టిన రెవిన్యూ పదాలే తెలుగునాట వాడకంలో ఉన్నాయి. (బ్రిటిష్‌ వాళ్ళు వాటి 
స్థానంలో ఇంగ్లీషు పదాలను చేర్చ లేకపోయారు. ఇంగ్లీషువారికి పాలనా పదాలు 
అధికంగా (ఫ్రెంచి వారినించి వచ్చినవేకదా... 
మతపరమైన నందిందాలు ఆభ్యాల్డి క వరమైనో శాలలో ఆదానదానాలదు 
తారణం అశ్రతాయి. వాజోజ్టావరమైన నందింభాలలో వొత్తమ్హాత్రలను కొత్త బికే ల 
తెబ్భినహరి వదాలు వ్యాచ్తీబెందుతుంటాయి. నమీవ వ్హోత్తుం అంటో- ఒక టాంతంలో 
వేడ వేర వాతలు కలినిజీవిున్ల వ్రు నిత్తవ్దయారాలక నంబంధించిన మాలలోరూ 
ఆబాల వ్రయోరాలకు నంబంధింబినో వదాలలోచూ నంన్మ్రూతికి నంబంధింబినో 
వదాలలోయో ఆదాన దానాలు జరిగేంథవ ఎక్కువో అమాశం ఉంది. 


RY. TF fe. 


ఆయా వస్తుపోషాల అవసరాన్ని బట్టి ఆయా భావాల ప్రాబల్యాన్ని బట్టి 
వాటికి సంబంధించిన పదాలు ఇటూ అటూ మార్పిడి చెందుతుంటాయి. అంత 
మాత్రాన ఈ భాషకు ఆ భాష తల్లి అని అనడానికి వీల్లేదు. 

ఆడా (ద్రావిడ భాషా వ్రయార్తల దద్రత్హక్ష వలోక్ల నంన్గూల కారణంగా ఆయా 
జాతుల వాగ్భూయారాలలో వరస్పురవినివయం జరిగిందని శాస్త్రవ్తేలు చెప్తన్హాడ. 
ఈ నంధుణలవు అత్పాధికంగా లోనైన థావ తెలుగు. తెలుగూ నంన్య్య లో భాషల 
మద్ద ఆదాన (వదానాలు ఎక్కుయా కన్తింబటుమే ఇందుడు సాక్ట్రూం. 

ద్రావిడభాషా స్వరూపాన్ని అధ్యయను చేసినప్పుడు తెలుగులో సంస్కృత పదాలు 
ఎక్కువా ఉన్నాయనే పేరుతో తెలుగు భాషని పరిగణనలోకి తీసుకోకుండా పరిశోధకులు 
పక్కన పెడుతూ వచ్చారు. కానీ పాణినీయ సంస్కృత భాషకు సమాన కాలంలో రూపొందిన 
ప్రోటో తెలుగు భాష మాట్లాడిన ప్రజలు నిర్వహించిన చారిత్ర పాత్ర గణనీయమైంది. 

నంన్క్రుతభావ మాట్లాడిన ద్రజలతో సావాబర్చుం అంతూలేి భావలలో 
నంన్మ్రూత వదాలు ఎక్కుమూ ఉండకపోవటం నవాజుం. 

(జలు వమాటలాడవనో తెలుగలో నంన్మ్రుతవదాలు మితిమీరి కన్సింబుమే 
నంన్కుత (వజులలో తెలుగు వారికీ గల నందిందాలత తెలుగు భాష (పొబీోంావ 
నిద్ధుం. 

(ోటోతాలుగు (వజలు విజితులూ కాదు, బిజోతోలూకాధు. వాళ్ళు 
ఆర్జాభదులథ నవాజీజులు. ఆడ్యలలో దక్షణాదికీ ఆతవదడియూడ అంతక్లూ 
కాడు. దక్షేణాదియంబి ఆర్వామ్తోం దాకా తత నంన్ఫుతీ వికాసాలను నిలబెట్టువున వాడ, 
ప్వ్పావీంవ బోనీనహడు, వ్వావించియాడు వాడా. 
లౌకీక నంన్య్క్రతం- తెలుగు 

వైదిక ఆర్యులు తాము వేదాలలో చెప్పుకున్న ఛందానికిగాని, తాము నిత్య 
వ్యవహారంగా ఒకరితో ఒకరు మాట్లడుకునే భాషకుగానీ ఏ పేరూ పెట్టుకున్నట్లు 
వేదాలలో సాక్ష్యం కన్పించదు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దికి చెందిన పాణిని చెప్పిందే 
ఇందుకు ప్రమాణం. 

1. వైదిక(సంస్కృత) పదాలకు వేదము-ఛందస్సుఅని పేర్లు. 
2. లౌకిక (సంస్కృత) పదాలకు భాష సంజ్ఞ అని పేర్లు. 


IS 


పాణిని ప్రకారం భాష అంటే లౌకిక పదాలను పలకడం అని! భూదని-మ్లో 
థాఖాయామ్‌- లోకో" అని పతంజలి కూడా పేర్కొన్నాడు. 

భందోవేర నంజ్ఞలో వీలువ బడిన వేర చ్చూలు- భాషాలోకనంధ్ధిలో వీలుయుడినో 
లౌకిక శభ్రాలు తొలి దళలో ఒకటోనన్సీ కాలాయగణంగా అనో మాడ్డులతో లౌకిక 
నంన్య్రుత భావ డూపొందిందనీ మల్లాది నూర్చునారాయణ శాన్త్రేగారు చెప్పారు. 

లాటిన్‌, గ్రీక్‌, జర్మన్‌, ఇంగ్లీషు భాషలలో కన్పించే ప్రాథమిక పదాలు అనేకం 
ఛందో వేదంలోనూ (విత-ఫాదర్‌ లాంటివి) కన్పించడానికి కారణం, ఆయా భాషల 
మూలవురుషులు ఒక కుదురులోని వారు కావడమో ఒక చోట సహజీవనం 
చేయడమో అయివుండవచ్చు. ఈ పదాలే జనసామాన్యం నోటపడి- వేరుపడుతూ- 
లోక శబ్బజాలం ఏర్పడి వుండవచ్చునంటారు మల్లాది వారు. ఇందుకు ఆయన 
కొన్ని సామ్యాలు చూవించారు. 

1. దేవానః అనే ఛందో వేద శబ్దం లోక భాషలో దేవాః అయ్యింది. ఇలానే 
అస్మే -  అస్మభ్యమ్‌ 
యహ్మే - యుష్మాసు 
ఇలా అనేక పదాలు ఒక నియమం లేకుండా లౌకిక భాషలో ఇష్టారాజ్యంగా 
(ప్రయోగించబడటాన్ని గమనించి కాశ్యప, శాకల్య, శాకటాయన ఇలాంటి మునులు 
లౌకిక భాషను సంస్కరిస్తూ వచ్చినట్లు పాణిని స్వయంగా పేర్కొన్నాడు. 

'లౌకికి" (ప్రజలు మాట్లాడుకునే సంస్కృతం) స్వేచ్చగా విజృంభించడం చూసి 
ఆర్యభాషను చక్కగా శాసించేందుకోనం పాణిని పూనుకున్నట్లు అర్థం అవ్రతోంది. 
అలా సంస్కారం పొందిన ఆర్యభాష సంస్కృతం. 

దాని వికృతి (సరళీకరణం పొందిన ముతక రూపం) శబ్దజాలాన్ని (పొకతం 
అన్నారు. అంటే, ఆనాడు సాధారణ ప్రజలు మాట్లాడిన భాష ప్రాకృతం. పాణిని 
కన్నా ముందే సంస్కృతం అనే పదం వంది. దాన్ని పాణిని సార్థకం చేశాడని మల్లాది 
నూర్చునారాయణ శాశ్రిగారు సంస్కృత వాజ్మయ చరిత్రలో పేర్కొన్నారు. 

క్రీ.వూ.500 నాటి వరరుచి రాసిన ప్రాకృత వ్యాకరణంలో సంస్కృతంలోంచి 
శౌరసేనభాష ప్రాకృతంలోంచి పైశాచిభాష పుట్టినట్లు పేర్కొన్నారు. 


వ డా మంది. పూర్దదలద్‌ 


ఈ భాషలలో మరింత నంకళం కాడండా నంన్యుత భాషని కట్టడిబోనినో వాడు 
పాణిని. అలా నంన్యుత భాషలో బోంపోయినో ఇతర భాషావదాలన్నీ అవ్హటో 
సుంబీ నంన్మ్కతో శబ్దజాలంగా మారిపోయాయి. . 

ఈ నిరూపణలు కొన్ని ముఖ్యమైన అంశాల్ని గుర్తు చేస్తున్నాయి. 

1) ఆర్యావర్తంలో సంచరించిన కాలంలో ఆర్యుల మాతృభాష (జనసామాన్యం 
మాట్లాడుకున్న భాషు ఛందోవేదమేగాని 'లౌకికి” నంస్కృతభాష కాదు. 'ందోవో 
కడపటి పరిణామం లౌకిక సంస్కృతం. 

2) సంస్కృతం వివిధ ప్రాకృత రూపాలకు తల్లి అయ్యింది. అవన్నీ సంస్కృత 
భాషా కుటుంబానికి చెందిన భాషలే ! వాటిలో (ద్రావిడ ఖాజా వుటుంబానికి చెందిన 
భాషలేవీ లేవ. 

3) లౌకిక భాష (సంస్కృతం) ఒక్కటే మార్పులు పొందిందనుకోనవసరం 
లేదు. భుదోవేగం కూడా కొంచెం కొంచెంగా మారుతూనే వచ్చింది. మంత్రాలలోని 
ఉచ్చారణా కాఠిన్యం, శబ్బ్దంలోని బిగువు బ్రాహ్మణాల నాటికి బాగా సరళం అయ్యాయి. 
వేదాంతంలోకి వచ్చేసరికి మరింత సడలాయి. లౌకిక భాషా మర్యాదలు వైదిక భాషలోకి 
చొచ్చుకు రావడమే ఇందుకు కారణం. 

4) ఛందోవేద భాష రూపుదిద్దుకునే దశలో ఉన్నప్పుడే అంటే, ఆర్యావర్తంలోకి 
ఆర్యులు అడుగిడటానికన్నా ముందే ఇండో ఆర్యన్‌ భాషా కుటుంబానికి చెందిన 
అనేక భాషా పదాలు అందులోకి చేరిపోయాయి. సప్తసింధులోకి ప్రవేశించిన తర్వాత 
పూర్వ ముండా భాషా పదాలు, పూర్వ ద్రావిడ పదాలు కూడా చేరి ఛందోవేదాన్ని 
మరింత పుష్టినందించాయి. 

5) కాలక్రమంలో పూర్వ[ద్రావిడ భాష ఉత్తర, మధ్యమ, దక్షిణ ద్రావిడ భాషలుగా 
విడివడిన దశలోనూ, వాటిలోంచి తెలుగు, తమిళ, కన్నడ తదితర 94 భాషలురూపొందిన 
దశలోకూడా లౌకికసంస్కృత భాషతో సంబంధ బాంధవ్యాలు నడవడంతో ఎన్నో 
శబ్దాలు పరస్పర వ్యాపనం చెందాయి. తద్వారా, అటు లౌకిక సంస్కృతమూ, ఇటు 
ద్రావిడభాషా రూపాలుకూడా వదనంవళ్టుం "అయ్యాయి. అంటే (పోటో తెలుగ 
నంన్య్మ్రుతమూ ఒకేకాలంలో వుట్టి న్నేవొతుల్లా కలిని వెలినీ పెరిగి వుంటాయి. 


తెలుగే ప్రాచీనం 


6) క్రీ.పూ. 11వ శతాబ్దానికి చెందిన పాణిని సంస్కృత భాషకొక రూపాన్ని 
కల్పించిన కాలానికే ప్రోటో తెలుగు రూపొందిన వైనం గమనార్హం. తెలుశ నంన్య్రుత 
భాషలు పక కాలంలో డూవ నంవుస్తా తనీ వదసంవస్హా తనీ పొందడానికి వరస్తురం 
నవాకరెంచుకున్నాయనడానికీ ఇది స్కొక్తూం. 

7) పాణిని నలతూర్‌ అనే ప్రాంతానికి చెందిన వాడని చెప్తారు. జత్యుద మోవాన్‌ 
బుర్జి ఈ సలతూర్‌ ఆష్టనిస్తాన్‌లో ఉందని పేర్కొన్నారు. దీన్ని బట్టి పాణిని అటు 
"అవెస్తా", వైదిక సాహిత్యాలతో పాటు ఇటు బ్రాహుయీ భాషతోకూడా చక్కటి 
పరిచయాలు ఉన్నవాడేనని ఊహించవచ్చు ! ప్రోటోతెలుగు అప్పటికే రూపు దిద్దుకుని 
ఉంటే, దానితోనూ పాణినికి మంచి పరిచయమే వ్రండివ్రండాలి. 

నీంథు సగరాలలో ఆద్యులు, అనుడులు బ్రావముయీ భావ మాట్లాడిన ద్రజలతో 
పొటు కొత్త భావూ డూవుదిద్ధుకొంటున్లు ప్రోటోతాలున మాట్లాడిన (వజలుజాడా 
డండందుదు అమాశాలున్నాయి. 

అంటో (ప్రోటో తెలుగ, నంన్యుతమా ఒరకోకాలంలో వుట్టి న్నేపాతల్లా కలిని 
వాలినీ వెరిగి త్రంటాయని ఊవొంబో వబ్బు. 
తెలు/గవదాలా ? నంన్యుత వదాలా ? 

ద్రావిడ భాషా కుటుంబంలోని భాషలన్నింటికీ మాతృక ఏ రూపంలో ఉండేదో 
మనకు తెలియదు. ఈ ప్రోటో ద్రవిడియన్‌ మాతృకని పునర్నిర్మించే ప్రయత్నాలు 
బాగా జరుగుతున్నాయి. ఈ భాషల్లోని శబ్బజాలాన్ని ఏ అర్ధానికి ఆ అర్థంగా ఒక 
చోట చేర్చి భాషా శాస్త్రనియమాల ప్రకారం, వ్యాకరణ నియమాల ప్రకారం విశ్లేషించి 
కొన్ని మూలరూపాలను పునర్నిర్మించగలుగుతున్నారు. 

పూర్వద్రావిడభాష ఎక్కడుందీ- ఎమైనా చూశారా అని వ్యంగ్యంగా ప్రశ్నించననసరం 
లేదు. ఏ భాష మాతృక్షనైనా ఎవరైనా ఇలా ఊవాత్మకంగా పునర్నిర్మించ వలసిందే. 
అత్యధిక పరిశోధకుల ఆమోదం ఉన్నంత వరకూ అదే సత్యంగా కొనసాగుతుంది. 

ప్రోటో ద్రావిడ రూపాల ఆధారంగా చూసినపుడు తెలుగులో కన్పించే సంస్కృత 
పదాలు చాలా వాటికి ద్రావిడ రూపాలే మూలాలుగా తెలుస్తున్నాయి. అంటే, 
తెలుగులో కన్పించే చాలా సంస్కృత పదాలు తెలుగు పదాలేననీ, అవి సంస్కృతంలోకి 
చేరడానికి తెలుగు భాషగాని, ప్రోటో తెలుగు భాషగాని సహకరించి ఉండవచ్చని అర్థం 


అవ్రతుంది. 
స గ. చట్‌ పూర్ణచంద్‌ 


తెలుగులో తరున్ర, శంభువు లాంటి పదాలు సంస్కృత భాషలో తరుః, శంభుః 

అని కనిపిస్తాయి. (ధిడియన్‌ ఎటీమలాజుకల్‌ డిళ్షురీలో ఈ తడ రూపానికి 
సంబంధించి వివిధ ద్రావిడ భాషలలో ఉన్న పదాలు, వాటి అర్ధాలను పరిశీలించండి... 
లడుత - తాడి 
1. తెలుగు - తారు, తాడు, తాటి Palmyra tree 
2. తమిళం - తాయ్‌ s5hoot, sprout, thrive 

తెరుకు new leaves 

తెరుక్కు bud, sprout 

తారయ్‌ CO-Conut tree 

తట్టు, తట్టాయ్‌, తంటు stalk, stem, stalk of grain 


3. కన్నడ - తార్‌ palmyra or toddy palm 
4. తుళు - తారి(తాలి) palmyra tree 

5. మలయాళం - తరల్‌ (ఇ) bark, coat 

6. కొండ - తారాయి CO-conut tree 

7. కొలామి - తారి plantain 

రి. కుయి - తారి plantain 


ఈ పదాల పట్టికని బట్టి సంస్కృత తరు- ద్రావిడ భాషల్లోని తడు, తాడు, తార్తి 
తరాయ్‌ ఇవన్నీ ఒకే కుదురులోంచి పుట్టి ఉంటాయని ఊహించవచ్చు. ఆ మూల 
రూపం ఏది ? 

జి. బ్రొనికోవ్‌ రూపొందించిన ద్రబిడియన్‌ ఎటీమాలజీ గ్రంథంలో ఈ తాల్‌ 
రూపం గురించి కొన్ని ముఖ్యమైన మేషాలు పేర్కొన్నారు. 

ప్రొటోనార్త్‌ ద్రవిడియన్‌ -'తార్‌ " 

ప్రొటో సెంట్రల్‌ ద్రవిడియన్‌ -"తార్‌ 

ప్రొటో సదరన్‌ ద్రవిడియన్‌ -"తార్‌ " ఈ మూడింటికీ మూల రూపంతాల్‌ 
ఒక్కటే కావటం విశేషం. 

తార్‌లోంచి ప్రోటో తెలుగు తాజ్‌ తెలుగులో తాడి తాడి తాల శబ్దాలు రూపొందాయి. 
తెలుగునాట తార్‌ రూపాన్ని తాడిబ్చైకూ, కేరళ- తమిళనాడులలో కొబ్బరి చైకూ, 
కొలామి భాషలో అరటి చెట్టుకూ అన్వయించినట్లు అర్ధం అవ్రతుంది. తర్‌ +-వ్‌+-ఉ- 
తరువు రూపంలోని తర్‌ శబ్దాన్ని చెట్టు అనే అర్థంలో సంస్కృతంలోకి స్వీకరించి 


తెలుగే ప్రాచీనం 


ఉంటారని ఊహించేందుకు అవకాశాలు లేకపోలేదు. ఆ మాటకొస్తే తరు శబ్ధం 
సంస్కృతంలోకి చేరడానికి తెలుగు నహకరించి ఉండవచ్చుకూడా. 

తలప్పు, తలాటి, తలాటు - ఈ పదాలకు తమిళ భాషలో పొడవైన తల 
కలిగిన చెట్టు అని అర్థం. అది కొబ్బరి చెట్టు కావచ్చు, తాటి చెట్టు కావచ్చు, అరటి 
చెట్టు కావచ్చు. వీటి తల మాత్రమే పెరిగి ఉంటుంది కాబట్టి ! తాల వృక్షం అనే 
పదానికి అర్థం ఇదే అయితే అది నిస్సందేహంగా తెలుగులోంచి వెళ్ళిన సంస్కృత 
పదమే కావాలి. అయినా తెలుగువారికి తాడిచెట్టు కరువా.. తాడిచెట్టు తెలియనివారి 
సంస్కృత భాష నుంచి ఎరువు తెచ్చుకోవటానికి... ? 

ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి మరో ముఖ్య విషయం- తాటక అనే స్త్రీ 
రామాయణంలో రాక్షసి. మొక్కల పేర్లు ఇళ్ళ పేర్లుగా ఉండటం, . మనుషులకు 
పెట్టుకోవడంఅనాదిగా ఉన్న అలవాటే. టోటమిక్‌ సంస్కృతిలోఇది ఒక భాగం. 
తాటకి పేరుకూ తెలుగువారి తాటి చెట్టుకూ సంబంధం ఉండి ఉంటే, రామాయణ 
కాలానికి తెలుగు భాష ఉన్నట్టే అవ్రతుంది. 
పుత్ర-పుట్టు 

తెలుగులో ఇలా సంస్కృత పదాలుగా చెలామణి అవుతున్న అనేక తెలుగు 
పదాలు చాలా ఉన్నాయి వ్యత అనే పదాన్ని తీసుకోండి అతి సామాన్యుడు కూడా 
సంస్కృత పదమే నంటాడు. ఇది పూర్వ ద్రావిడ రూపంలొంచే ఏర్పడిన పదం. 
బహుశా సంస్కృత పదం కాకపోవచ్చు. 

"వున్నామో నరూలత్‌ శ్రాయతే ఇత్‌ శత" అని మన పెద్దలు చెప్పే వ్యత్పత్తి 
సహేతుకం కాకపోవచ్చని శీ తిడుముల రామచంద్ర కూడా రాశారు. ఇది వుక్టు అనో 
తెలుగ శబ్దానికి ద్తరగా ఉంది. 


పూర్వ ద్రావిడ - పుట్‌ (10 be born) 

పూర్వ దక్షిణ ద్రావిడ - వుట్‌ 

పూర్వ తెలుగు - పుట్‌ ట్‌ (తెలుగు పదం పుట్టు) 
కొండ పుట్‌ (10 be born) 

బడగ పుట్‌ (60 be born) 

తొద పుట్‌ t0 grow 

కొలమి పుల్‌ 10 be born 


100) జాలా గ్ల జీవీ, పూర్ణదంద్‌ 


తెలుశలో వరికొన్లి అద్ర డొపాలు 0604264 ప్రకారం-పుట్టించు 10 
create, ౧6౧6166, produce పుట్టుక, పుట్టుగు, పుట్టువు birth 
creation origin ఈ అర్థాలలో ఉన్నాయి. ద్రావిడ రూపం పుట్‌ - పుత్రగా 
మారేందుకు గల అమాశాలను పరిశీలించ వలసి ఉంది. 
మోనం-మోన 

చేపని మాశు' అని కూడా తెలుగులో పిలుస్తాం. ఈ పదం కూడా ద్రావిడ 
భాషాపదమే. (ద్రావిడ భాషలోంచే సంస్కృతంలోకి వెళ్ళిందని అర్ధం అవుతుంది. 

పూర్వ [ద్రావిడ రూపం మ్‌-న్‌ (5150) 

పూర్వ దక్షిణ ద్రావిడ కన్‌ 


తెలుగు మ్‌న్‌ 
తెలుగు మోను 
తమిళం మీన్‌ (DEDR -4885) 
మళయాళం మోన్‌ 
కొంక మోణ్‌ 
తొద మోణ్‌ 
తుళు మాన్‌ 
పాలీ మోని 


ఇన్ని ద్రావిడ రూపాలున్న తెలుగు "మీను" శబ్దానికి జన్‌ ద్రావిడ మూలం 
స్పష్టంగా కనిపిస్తోంది. మీను సంస్కృత భాషలోకి వెళ్ళిన చక్కని ద్రావిడ పదం. 


J. తళ - తమిళం 


ద్రావిడ భాషల వర్ణవిభాగ పద్దతి, సంస్కృత భాషా వైయాకరణులు అనుసరించిన 
వర్ణవిభాగ పద్ధతి ఇంచుమించు ఒకేలా వుంటాయి. రెండు భాషలనూ వేర్వేరు భాషా 
కుటుంబాలలో చేర్చినప్పటికీ. సంస్కృత [ద్రావిడభాషలలో వర్ణాలు రెండింటికీ ఒకే 
రకంగా ఉన్నాయి. వ్యాకరణ సూత్రాలని తెలుగువారైనా, తమిళులైనా మౌలికంగా 
సంస్కృతాన్ని అనుసరించే రూపొందించుకున్నారని కోరాడ రామక్తుఖ్హయ్యగారు రాశారు 
(తోల్కాప్పియం 1927 భారతి) 


లాగే పదకం య | 


తెలుగులో అర్ధానుస్వారం (ఖండబిందువు), పూర్ణానుస్వారం (పూర్ణ బిందువు, 
విసర్గ (ఐలు ఉంటే తమిళ భాషలో కార్పెళుత్తులు ఉన్నాయి. ఎళుత్తులు అంటే 
వర్ణాలు. కార్పెళుత్తులను తమిళులు ప్రత్యేక విభాగంగా చెప్పుకుంటే, తెలుగువారు 
అచ్చుల్లో కలుపుకున్నారు. 

పూర్వ ద్రావిడ భాషలో 33 వర్ణాలే ఉండేవని భాషావేత్తలు చెబుతారు. తెలుగులో 
తత్సమం, తద్భవం, దేశ్యం ఇవన్నీ కలిపి 05 వర్ణాలేర్పడ్డాయి. 

తెలుగు వైయాకరణుల దృష్టిలో - వర్ణవివేచన-అనే వ్యాసంలో హైదరాబాద్‌ 
విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు చెందిన డా.అద్దంకి శ్రీనివాస్‌ చక్కని విశ్లేషణ 
చేశారు (భావవీణ-నవంబర్‌ 2007. 

ఈ లమువ్వాకరణాలు కలం తెలుగు భాషావర్ణాలయు లెక్సుంచుం మాని , 
ఆంధధభావ మశమభావ్ల అనో వూలతో వ్రమారిన్తూ ఆ భావన వ్ఞవహారంలోనూ 
లేఖనంలోతూ డవమయోగడే అల్జి వ్లూలన ల్కైంచుం (లభించారు. శాడూరూడు 
౨7 రాబిపొటూడు లల కళ్ళువల్లివాడు 7... ఇలా ఒకటి రెండు ఎక్కుమచువలతో 
వరిశూనవోూడు. వీటన్నింటిలోనూ శాస్త్రీయత అంతూ గోటొుంచడ. ఈవరిన్థితలలో 
బవుజనవల్లి నీతారావాబార్యులు (క్రీశ 1585) వ్రౌాధ్యాకరణం ఆంధ్రభావవ 
95 వ్లూలను వేర్చాంది. 

చీరేవుంగం 1872-75 బాంతులో రించిన నగా వ్యాకరణం వావిలకొలను 
నుబ్బారావ్ర (1909) నులభో వ్యాకరణం, నేలటూరి ప్వార్లూరి అయ్యంగార్‌ (1921) 
ఆంధ్ర వ్యాకరణ నంహూం వంటి వ్యాకరణ (గ్రంథాలు తెలుడు భాషకు త/మ్భూలని 
త్ల్ఫ్రయాల ద్వారా చవి 19 అని మొత్తం 9౮ వర్ణాలను ఆంధ్రభావవ వేర్చూన్హాయి. 

వర్ణాలు తగినన్ని ఉన్నందువలన పదాలను ఉచ్చరించినట్లు రాయడానికి వీలౌతుంది. 
వర్ణాలను తగ్గించి, తెలుగు భాషను సంస్క్రరించాలని ఇప్పుడు చాలా మంది 
ప్రయత్నిస్తున్నారు. తక్కువ వర్ణాలతో ఎక్కువ ఉచ్చారణా సౌలభ్యాన్ని సాధించగలిగితే 
మంచిదే. ఎంతటి కఠిన పదాన్నయినా దాని ఉచ్చారణకు తగినట్టు తెలుగులో రాయగలిగేలా 
చేసేందుకు ఈ లిపి సంస్కరణ ఉపయోగపడాలి. 

ద్రావిడ భాషలోంచి విడివడిన ప్రోటో తెలుగు(అచ్చతెలుగు) భాషలోకూడా 
37 వర్ణాలుండేవని అంటారు. ఈనాటి మన తెలుగు వర్ణక్రమం సంస్కృత మిశ్రమం. 
ఇందులో 18 అచ్చులున్నాయి. అచ్చ (పాత) తెలుగులో 14 మాత్రమే ఉండేవిట. 


IR] —— rE 


బు, బూ ళ్ళి ణ్లి.-చేరిక వున 18 అచ్చులయ్యాయి. 

అచ్చ తెలుగులో 14 అచ్చుల్లోనూ పూర్ణ బిందువు (నున్ను,ఖండ బిందువు (అర 
సున్న, విసర్గ తీసేస్తే 11 అచ్చులే వ్రంటాయి. 

ఇంక హల్లుల విషయానికొస్తే అచ్చ తెలుగులో 23 హల్లులుంట్సే 
తమిళంలో 18 మాత్రమే ఉన్నాయి. 5 హల్లులు వారి భాషలో తక్కువగా 
వుండటానికి తమిళులు గ, జ, డ, ద, బ అక్షరాల్ని వదులుకోవడం కారణం. 

నంన్ముత వదాలు తమిళ డబ్బారణలో నరిగా భక్తం కాకపోవడం ఒక మథ్య 
విషయం అని కోరాడ రామకృష్ణయ్య గారు అన్నారు. 

ఒక పదం మధ్య వచ్చే పరుషాన్ని సరళంగా పలికే అలవాటు ద్రావిడ భాషలో 
ముందు నుంచే వ్రంది. అందుకని, క బొ,ట తప వర్గాల్ని పదాల మధ్యలో 
వచ్చినప్పుడు గ జు డడ అని పలికే సాంప్రదాయం వ్రంది. ఈ కారణాల వలన 
దన్తం, భాగ్యం అనే సంస్కృత పదాల్ని తమిళంలో తనం, పొక్కియం అని పలుకుతారు. 

తొల్భావ్లీయర్‌ కాలం నాటికి అంటే, క్రీస్తు శకారంభ కాలంలో పరుషాక్షరాలను 
స్థానభేదాన్ని బట్టి సరళంగా వ్యవహరించడం సాధ్యంకావడంతో తమిళభాషలో గ జు 
ఢ దబ లను ప్రత్యేక అక్షరాలుగా స్వీకరించలేదని కోరాడ రామక్టుఖ్ణయ్యగారు 
పేర్కొన్నారు. తెలుగు వైయాకరణులు గ జా డద బ లను ప్రత్యేక వర్ణాలుగా 
తీసుకున్నారు. కాబట్టి కోని కోగానూ గని గగానూ తెలుగులో పలకగలుగుతున్నాము. 
లేకపోతే క ని గగా పలకాల్సి వచ్చేది. 

పదం మధ్యలో వచ్చే ద్విత్వాన్ని తప్ప (యానై+కోడు = యానైక్కోడు) 
పరుషాది సంయుక్తాక్షరం ఉచ్చారణ చేయలేకపోవడం వలన సంస్కృత శబ్దాలలోని 
సంయుక్తాక్షరాలను విడగొట్టి తగిన అచ్చులతో కూర్చి రెండు మూడు అక్షరాలుగా 
పలకడం మొదలు పెట్టారు. 


శుక్లం - చుక్కిలం 
(బావ్మణ -విరమణ 
కళ కిల 


ఈ విధంగా చూస్తే తమిళంలో సంస్కృత పదాలు లేనట్లే కన్పిస్తుంది. కన్నడం 
వాళ్ళుకూడా ఈ పద్ధతిలోనే 


tbc ల్‌ 


హర్షం - హరునం 
శబ్దం - సబుదం 
అగ్ని - అగ్గి 
పుస్తకం - వొత్తో 
కావ్యం - కబ్బం ... అని పలకడం అలవాటు చేసుకున్నారు. 
ఆ మాటకొస్తే సంస్కృత భాషా నహకుటుంవీకులైన ఉత్తర హిందుస్తాన్‌ భాషల్లో 
కూడా ఇలా నరళీకరణ ప్రయత్నాలు చాలా వాటిల్లో జరిగాయి. 
తెలుగు ప్రజలకు ఈ ఉచ్చారణ సమస్య కలగలేదు తమిళులకు యాతమే 
ఎందుత కింది ? సంస్కృత ప్రజలతో ప్రోటో తెలుగు ప్రజలకు అత్యంత సావాచర్యం 
ఉంది కాబట్టి వాళ్ళు ఈ సమస్యను అవలీలగా అధిగమించ గలిగి వుంటారు. 
వేద శబ్దాన్ని ఉత్తర భారతీయుల కన్నా స్వచ్చంగా, స్పష్టంగా తెలుగువారు 
పలకగలుగుతున్నారు. ఇదెలా సాధ్యం అయ్యిందనే విషయాన్ని మనం పట్టించుకొని 
పరిశీలించాల్సి వంది. 
ఎరువజ్కుటీ, చెరువక్కళం, ఒడుజ్కోడు ఇలాంటి తమిళ పదాలనే తీనుకోండి... 
ఎరు ?-అమ్‌ -కుజి = ఎరుమ్బుటి 
ఇందులో 'అమ్‌' లోని 'మ్‌' (హలంతం)ని ఉకారాంతం చేసే సంప్రదాయం 
దక్షిణాదిలో ఉందని కోరాడ రామకృష్ణయ్యగారు రాశారు. ఈ ప్రాచీన సంప్రదాయాన్ని 
బట్టి అనేక సంస్కృత శబ్దాల్ని ఉకారాంతాలుగా మార్చుకోగలిగారు. 
హలంత సంస్కృత శబ్దాల్ని తెలుగులో తత్సమాలుగా చేర్చినపుడు చివరలో 
'ఉకారం' పలకడం కూడా దీన్నిబట్టే వచ్చి ఉంటుందని ఆయన అన్నారు. 


వాక్‌ - వాక్కు 
దిక్‌ - దిక్కు 
లిట్‌ - లిట్టు 
సక్‌ - సత్తు 
మన్‌ - తను 


ఈ ఉకారాంత సంస్కృత శబ్దాలను సంధి చేసినప్పుడు తరువ్ర ?- అది =తరువది, 
శంభువ్ర +-అతడు = శంభువతడు - ఇలా మారుతున్నాయి 


Se ee తనన. చాట? 


తమిళంలో చెరు ?-అవ్‌-కలం = చెరువక్కలం 
కన్నడంలో కుడు శదు= కుడువ్రదు అన్రతున్నాయి. 
మాతు -ఎల్లం= మాతువెల్లం= మాతెల్లం అవుతోంది. తెలుగులో 
అలాంటి భేదం లేదు. 
బైయాకరణులు ఆయా భాషల న్వాడూవ న్వభావాలకు అయగణణంగా తల్లో, 
తవ దో శ్లాలయ భిళ్లుడూవం పొందింవచోోడలి దీన్హి బట్టి శనం గ్రపొంచ్పు. 


4. అచ్చ తెలుగు భాష 


మొదట్లో తెలుగు భాషలో అచ్చతెలుగుపదాలే ఉండేవిట. శ్రీకాకుళాంధ్ర 
మహావిష్ణువు కాలంలో సంస్కృత పదాలు తెలుగులోకి ప్రవేశించి జనవ్యవహారంలో 
వర్ణ లోపాలేర్పడి తద్భవాలు పుట్టాయట. కొమర్రాజు లక్ష్మణరావగారు ఈ విషయం 
చెప్పారు. 

ఈ ఆంధ్రవిష్ణువు ఆంధ్రకౌముది అనే వ్యాకరణ గ్రంథాన్ని రాయించాడని ఒక 
ప్రతీతి. ఆంధ్రవిష్ణువ శాతవాహనులకు పూర్వీకుడు. అంటే క్రీ.పూ.3వ శతాబ్టికన్నా 
ముందువాడు. ఆయన భటుల ఉచ్చారణా లోపంవల్ల వర్గసంకోచాలేర్చడి తత్సమాలన్నీ 
తద్భవాలుగా మారిపోయాయి. అంటే, ఒకప్పుడు అచ్చతెలుగుదే రాజ్యమని దీని, 
భామ. 

కేతన "ఆంధ్రభాషా భూషణం" అనే వ్యాకరణ (గంథంలో..... 1) తత్సమాలు, 
2) తద్భవాలు, 3) అచ్చతెలుగుపదాలు, 4) దేశ్యం 5) (గ్రామ్యం అని 5 రకాల, 
పదాలను పోషించాడు. అంటే, అచ్చతెలుగులు, దేశాలు వేరువేరుగా కేతన భావించినట్టు 
కన్పిస్తోంది.. 

తల నెల వేసవి గుడి మడి 

పులి చలి మడు గూరు పెరుగు బూరుగు మగవా 

డలుక యని యెల్లవారికి 

దెలిసెడి యాపలుకు లచ్చ తెలు(గన బరగున్‌... ఈ పద్యంలో తల, నెల, వేసవిగుడి 
మడి లాంటి అందరికీ తెలిసిన పదాలు అచ్చతెలుగు పదాలుగా కేతన పేర్కొన్నాడు. 


తెలుగే ప్రాలీనేం దప [TUS 


తమ్మెర లేమావి తెలిగన్ను క్రొన్నన 
వలరాజు రేజే(డు వాలుగంటి 
యలరులపిండు తెక్కలికా(డు క్రొమ్మించు 
కమ్మోవి కెంజాయ కమ్మతావి 
కడలి తామరకంటి వెడవిల్లు డెడకాడు 
నలువ కలువకంటి నాన సెగ్గ 
మెలనాగ ముద్దియ చెలువ చిగురు బో(డి 
తెబివ తలిరుబో(డి మెబు(గు బో(డి 

వదరు విసువ్రట పరిగమి పనలు నసదు 

పొద్దు రేయెండ తబ్బిబ్బు పోటు ముట్టు 

తనివి వలవంత చెంత మంతన మనంగ 

దేరనాడిన దేశ్యంపు దెనుగు లయ్యె...తెమ్మెర, లేమావి, తెలిగన్ను, క్రొన్నన వలరాజు 
ఇలాంటి పదాలు కావ్యభాషకు ఉపయోగ పడేవి. వీటిని దేశాలని పేర్కొన్నాడు. 
తత్సమాలు తప్ప తక్కిన నాలుగూ అచ్చ తెలుగుపదాలేనని కేతన అభిప్రాయం. 

కొమర్రాజు లక్ష్మణరాన్రగారి ప్రకారం శుద్ధాంధ్రము, అచ్చతెలుగు అనే పదాలు 
లాక్షణిక కల్పితాలే కాని స్వభావసిద్ధాలు కావ. అప్పకవి మాటే ఎప్పటికైనా చెల్లుబాటు 
అవ్రతుంది. 

సకలజనులకి తేటతెల్లంగా తెలిసిన పదమే అచ్చతెలుగు పదము. అన్యదేశ్యపదాలతో 
పాటు సంస్కృత పదాలు కూడా ఈ విధంగా తెలుగులో దేశ్యాలైనాయి. భాషాప్రాఢథిమ 
కోసం కన్రలు మాత్రమే ఎరున్రతెచ్చుకుని వాడుతున్న సంస్కృత పదాలు తెలుగు 
భాషలో కన్పించే అన్యదేశ్యాలు. కానీ, జనవ్యవహారంలో ఉన్నటువంటి అన్యదేశ్యాలు 
అచ్చతెలుగుపదాలన్రతాయి. 

ఈ విధంగా వో అనే పదం తెలుగుకాదు. వక్షో మాత్రమే తెలుగౌతుంది. ఇంతకీ 
అసలు ప్రశ్న ఒకటుంది... 

తెలుగు భాష మాట్లాడో సామాన్హ్మదజుల నోటి మెబడి నున్యుత 

వదాలు ఎలా రాగలిగాయి... ? నంన్కుతం వాత్పభావూ కళ్గిన (వజులలో 
వీళ్ళకు సాన్చిపొత్తు సొవాబర్యాలు డిన్హువ్తుడో అది సాద్దుమత్రతుంది. 


[ల్‌ ——————— జై జీని, ప్లూర్దవ్రేంద్‌ 


నంన్మ్కతం మాత్సభాషగా కలిగిన ద్రజలు ఎ యగుదాకా డన్నాలో ఆ 
యుగానికో తెలుగు మాత్థభాషగా కలిగిన జలు ఉన్నారని నృజ్ఞం అవ్రతోంది. 
తెలున భావ బ్రబీనతవ ఇది నిలువెత్తు నిదల్భునంకాదా... ? 

తూమాటి దొణప్పగారు కూడా " ఆంధ్ర భాష- హకారాది పదములు" వ్యాసంలో 
గభాజాబార్యితక వ్యాసాచలి-వే. 97 ) తత్సమ, తద్భవ, దేశ్యములను విభాగ ప్రక్రియ 
ప్రాకృత భాషా పదతత్వ ప్రకాశకము'అని ఆయన పేర్కొన్నారు. 

1) ప్రాకృత వ్యాకరణంలో తచ్చబ్బం సంస్కృత భాషాపరంగా వ్యవహృతం. 

2) ప్రాదేశికమైన, అవిజ్ఞాత ప్రాకృతకమైన పదజాలం ప్రాకృత భాషావ్యాకర్తల 
దర్శనులో ద్యోం అనుడుతోంది. వీటిని తెలుగువ్యాకరణ కర్తలు ఉపయోగించుకున్నారు. 

3) అయితే, ఆంధ్రంలోని దేశ్యానికీ, |పాక్చతంలోని దేశ్యానికీ పేరులో ఉన్న పోలికే 
గాని ఏమాత్రం సంబంధంలేదు. 

4) పూర్వద్రావిడ భాషలోంచి రూపొందిన ఒక తెలుగు పదం డోళ్టంఅన్రతోంది. 
దానికి సంబంధించిన ఇతర ద్రావిడ భాషల్లో ఉండే రూపాలు నగ్గోతికం అవ్రతాయి. 
తమిళ 'ఉరల్‌ తెలుగు 'రోలు' సగోత్రికాలు. పోషించి నిత్య వ్యవహారోపయోగాలు. 

5) (ాక్టుతంలో అలా కాష- ఏ వానికి త్రుత్పుత్తు దొరకబో దానిని దే్ఞాం 
అన్నాడ. అబిజ్ఞాతో ద్రళ్ఫతకం అని భాబింబీనో ఈ భాగంలో బాలా పొలు 
ఆనాడ్దుభాావదహయమనే ఆధునిక భాషా వరిశోధవల సోవవత్తిక నిర్ణయం. " 

6) ప్రాకృతంలో కన్పించే ద్రావిడ ముండా మొదలైన అనార్యభాషా పదాలను వాళ్ళు 
దేశ్యంగానే గ్రహించి వాటిని ప్రాకృత, సంస్కృత శబ్దాలుగానే పండితులు పేర్కొనటం 
అన్యాయం ! చివరికి వాటిని ద్రావిడ మూండా తదితర భాషలలోకి చేరిన సంస్కృత 
భాషా పదాలుగా పేర్కొనడం మరింత అన్యాయం !! 

7) దొణప్పగారు స్పష్టంగా చెప్పారు- " (జబీనాంధ్ర లాక్టణివల. నిర్గాబసో 
నిడూవణమలలో అను దోళ్టు నాడావము అన్ఫత్రయ. ద్యోయన అన్హా దయను 
అంతయ్జూతమయ. ( 

ఈ పోషణని వరిశీలించినవ్పుడు ట్రాక్ఫుతగరంన్యుతు భాషలోకి చేరిన ప్రోటో 
తెలుగు వదాలు నంన్య్యత భాషలో దేశాలుగా వూరి నంన్ముత వదాలుగానో 
వూవవ్మాతం అయ్యాయని ఆర్థం అత్రతోంది. 
తెలుగే ప్రాచినం ———— (107 


ఉన వ్రయోరంలో డన్హు మూలన్దీ దేజ్చాలే / 

"ఏ భాషలోనైనా రెండు రకాల పదాలుంటాయి. 
(1) మాతృక అయిన భాషలోంచి నంక్రమించిన పదాలు. వీటిని నిశల్ల 
పదాలు(INDIGENOUS) అంటారు. 
(2) నజాతీయ సోదర భాష (608౧468 languages) లోంచి గానీ, దగ్గరగా 
వాడుకలో వ్రన్న నమ్లీవవ్లై విజాతీయ భాషల్లోంచి గానీ, ఎరువు తెచ్చిన పదాలు. 
వీటిని (వతిదోయ (001//0౪/66) పదాలని పిలుస్తారు. 

తెలుగులో స్వంత భాషా పదాలను నినర్థదోళ్యాలని, ఎరవ్ర పదాలను (త్‌ 
దోేయాలు, లేక అన్హాదోశ్యాలనీ అంటారు. రైలు, రోడ్డు, బస్సులాంటి పదాలన్నీ 
అన్యదేశ్యాలే. అలాంటప్పుడు నంధిచేయటానికీ, సమానం కల్పించటానికీ వీలుకుదరని 
సంస్కృత పదాలను కూడా తెలుగులో అన్యదేశ్యాలుగానే చెప్పాలి కదా... ? 

ఆంధ్ర లాక్షణికులు తెలుగు శబ్దాల్ని ప్రాకృత సూత్రాల ననుసరించి తత్సమములు, 
తద్భవములు, దేశ్యములు అని మూడు రకాలుగా విభజించారు. 

తత్సమాలు సంస్కృత సమములు, ప్రాకృత సమములు అని రెండు రకాలు. 
వీటిలో ప్రాకృత నమాలనూ, అలాగే తద్భవ దేశ్యాలనూ అచ్చ తెలుగు పదాలుగానే 
చెప్పారు. అంటే, శుద్ధతెలుగు పదాలన్నమాట. 

ప్రాకృత సమాలు, ప్రాకృత భవాలు దేశ్యాలెలా అవుతాయి... ? 

కొమర్రాజు లక్ష్మణ రావ్రగారు లక్షణరాయ వ్యాసావళి గ్రుథంలో(రెండవ సంపుటం) 
అచ్చ తెలుగు అనే వ్యానంలో అప్పకవినే ఇక్కడ ఉదహరించారు. 

నెలకొను సంస్కృత తత్సమ 

ములు దొరలక తజ్జ దేశ్యముల మూట(ను సం 

ధిలి కేవలాంధ్ర పదములనలరు కృతుల 

నచ్చతెను(గు లండ్రు తెలు(గునన్‌ 

తెలు(గు మజుంగులు ప్రా(దెను( 

గులు తద్భవదేశ్యములను గూర్చి మృదుపదం 

బులు గా(గ నచ్చ తెను(గులు 

మెలకువతో జెప్ప(దగు శమీప్రాంతగ్భవా 


(108) తొల్లింటికవ్రఅ-వాక్యము-------------------- డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


లెల్లను బ్రా(దెను(గు లయ్యెవిప్పటి వారల్‌ 

చెల్లుబడి వాడునవియే 

తెల్లముగా నింక బ్రా(త తెలు(గు లు నృవరీ 

అయిత్తే కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రవాంలో దేశ్యపదాలనే 

అచ్చ తెలుగు పదాలుగా చెప్పాడు. 

నూరి జనుల్‌ లోకవ్యవ 

హారంబగు బాన దేశ్య మం డ్రదియె హితం 

బార(గ నచ్చతెనుం(గని 

యారూఢిగ గొంద(బిందు రగజాధీశా... అని అన్నాడు. 

కేవలం అచ్చ తెలుగు పదాలతో ఒక్క పద్యం కూడా చెప్పడం కుదరదు కాబట్టి 
తద్భవ పదాలను అన్యదేశ్యపదాలను తెలుగు పదాలుగా [గహించవలని వచ్చిందని 
దీన్ని బట్టి అర్థం అవ్రతోంది. 

లోక బ్ఞాషూరంలో ఏఏ మూలన డఉవయోగిస్తున్నాలో అవనీ అబ్బు తెలుగుని 
మాబిషంబి తిమ్ళుకబి అభిపాయంగా కనిబిన్తుంది. 

దీన్నిబట్టి రోడ్డు, రైలు, బస్సులు జనవ్యవహారం కారణంగా తెలుగు దేశ్య 
పదాలేనని మనం అంగీకరించాలి. 

వీటికి తెలుగు సమానార్థక పదాలను కష్టపడి తయారుచేసేకన్నా వీటినే తెలుగు 
పదాలుగా స్వీకరించటం ఒక విధంగా శ్రేయస్కరం. 


5. సింధూలిపిలో తెలుగు పదాలకు సాక్ష్యం 


నంన్య్రుత భాష వూల్చుభావూ కలిగిన జలలో శూర్చు తెలుగ వాల్చుభావూ 
కలిగిన ద్రజలతో సాన్నిపొత్ళాం డసన్హదసడానికి గట్టి సాక్ష్యాలో ఉన్నాయి. 
శీంధూలిపిలో(బాణం)గుర్తు గురించి ప్లోషణచేసిన పరిశోధకుడు శ్రీ ఇరావతం 
మహాదేవన్‌ చెప్పిన పోషాలు ఇక్కడ ముఖ్యమైనవి. 

నిజానికి సింధువ్రలతో కలిసి నివసించిన ప్రజలలో తమిళులూ వ్రన్నారని నిరూపించ 
డానికి గట్టి కృషి చేసింది ఆయనే. కానీ, బాణం (సో) గుర్తు గురించి చేసిన 
పోషణలో ఆయనకు తెలుగు మూలాలు ప్రత్యేకంగా కన్పించాయి 
తెలుగే ప్రాచీనం లాలా (109 


శ్రీ ఇరావతం మహాదేవన్‌. 


వాటిని ఎలాంటి భాషా దురభిమానమూ లేకుండా ప్రకటించ గలిగారాయన. 
అది బాణమా లేక శూలమా అనే మీమాంస వ్‌ంది.దాన్ని ARROW SIGN గానే 
ఇరావతం మహదేవన్‌ ప్రకటించారు. 

ఈ బాణం గుర్తు మటరిగాకాక, చేప గుర్తు లేదా ఇతర గుర్తులతో కలిసి జంటగానే 
కన్పిస్తుంది. మటరిగా బాణం గుర్తు వున్న ముద్రిక (లేదా ఫలకం) ఏదీ దొరకలేదట. 
బహుశా, లింగభేదాన్ని (ఎబ్లింది భబ్బాడు-ఇలా స్త్రీ (లేదా) పురుషుడు)చెప్పడానికి 
ఈ రూపాన్ని ఉపయోగించి వుండవచ్చు, లేదా తెబ్బాడు, తొబ్బారు-ఇలా 
ఏకవవనాన్ని(లేదా) బమువచనాన్ని సూచించూానికి కూడా ఉపయోగించి వ్రండవచ్చునని 
భావించారు. ఏమైనా అది పదాంతంలోని ప్రత్యయమే నన్నారాయన. 

ఇలా పరిశీలిస్తున్న దశలో కోరాడ మవాదేవాస్త్రిారి బొస్టారికల్‌ (గాయర్‌ ఆథ్‌ 
తెలుగ గ్రంథంలో ౦బు పద ప్రయోగం గురించిన వ్లోేషణ చదివినప్పుడు ఆయన 
మనసులో ఈ బాణం గుర్తు మెదిలింది. 

ద్రావిడ భాషలలో బాణాన్ని అంపు (ప్రాచీన తమిళం) అంబు (ప్రాచీన తెలుగు, 
కన్నడ) అని వ్యవహరిస్తారు. 


Li] rr. క జేపీ పూర్ణదంద్‌ 


పాత తెలుగు భాషలో(అ)ంబు/(అ)బు- (అ)మ్ము-(అ)ము 

పాత కన్నడ భాషలో(అ)మ్‌-(అ)ము/- (అ)వ్ర 

పాత తమిళ భాషలో(అ)మ్‌- 

(పొణంబు- నేత్రంబుఇలా పదాంతంలో ౦బు చేర్చి పలకడం పాత తెలుగులో 
(Old Telugu) ఒక అలవాటు. అంటే 'ంబు' ని -డు, ము, ఉ, లు,- (ప్రథమా 
విభక్తి ప్రత్యయంగా ఉపయోగించుకున్నారని అర్థం అవుతోంది. 

(బణంబు- (బాణము, వస్తంబు- వన్తయమ ఈ విధంగా అంబు ద్రయోగం 
ఒకు తెలుగు భాషలోనే ఉంది. ఖముశా నీంధూనాగరోత కాలానికి బ్రోటోతెలుగు 
దూన్రద్దిథువుని డంటుందని అనడానికి ఇది తార్భాణం-అని ఐరావతంమహాదేవన్‌ 
అభిప్రాయపడ్డారు. 

ప్రాచీనతెలుగుభాషలో పుంలింగం (MAa5$CUl॥n౧౭), అపుంలింగం (పుంలింగం 
కానిది) (110౧ Masculine) అని రెండు రకాల లింగ భేదాలే ఉన్నాయి, మవాజ్‌ 
అయవాత్‌ అని వీటిని వ్యవహరించేవారు. స్త్రీలింగ ఏకవచనాన్ని అమవాత్‌ లోనూ, 
స్ర్రీలింగ బవహువచనాన్ని మహత్‌ లోనూ చేర్చారు. 


లింగ ఏకవచనం బహువచనం 

మహత్‌ పురుష పురుషులు, స్త్రీలు 

అమవత్‌ స్త్రీజంతువు, జంతున్రలు, ప్రాణంలేని వస్తున్రలు 
ప్రాణంలేని వస్తువు _ జంతువులు కానివి 
జంతున్ర కానిది 


ఈ పట్టిక ప్రకారం ప్రాచీన తెలుగు భాషలో పుంలింగ ఏకవచనంలో చెప్పేటప్పుడు 
(అున్ఫ - (అ)న్లు 
పుంలింగంకాని ఏకవచనంలో చెప్పేటప్పుడు 
(అ)మ్బు-(అ)ంబు-(అ)బు-(అ)మ్ము-(అ)ము- ఇలా 
పలికేవారు. సంవత్సరంబు, ప్రాణంబు, ప్రాష్తంబు ఇలా (అ)౦బుని చేర్చి పలకడం 
అమహత్‌ ఏకవచనానికి గుర్తు అన్నారాయన. 
స్త్రీలింగం అనేది తెలుగు భాషలో తరువాతి కాలంలో ఎప్పుడో ఏర్పడి ఉంటుందని 
జ్వెలెవిల్‌ కూడా అభిప్రాయ పడ్డారు. 


ఇట్లనే పర |. 


ఇరావతం మహదేవన్‌ గారు మరింత వివరణ ఇస్తూ అంబు ప్రయోగం తెలుగువారి 
సొంతం అనీ, తమిళంలో అంపు(బాణం)పదం ఉన్నప్పటికీ దాన్ని ప్రథమా విభక్తి 
ప్రత్యయంగా వాడే అలవాటు లేదనీ, నిస్సందేహంగా సింధునాగరకతలో ప్రోటో తెలుగు 
భాష ఉన్నదనీ, నొక్కి చెప్పారు. 

సింధు ముద్రికలలో మిగిలిన గుర్తులను కూడా ఇలానే ప్లోషించుకో గలిగితే, 
ఇంకా ఎన్నో తెలుగు పదాలు బైటపడే అమాశం ఉంది. 


తెలుగు లివీ - (బాబూ ed) 


నల్లగొండజిల్లా రాయగిరి దగ్గర బయటపడిన రాతి యుగం నాటి సమాధుల్లో కొన్ని 
పెద్ద కుండలు కన్పించాయి. వాటి మీద గీతల్లాంటి అక్షరాలేవో ఉన్నాయట. 
వాటిలో ఏడింటిని మాత్రమే బ్రాహ్మీలిపిలో సంకేతాలుగా గుర్తించారు. 

అంటే, రాతి యుగం నాటి తెలుగు భాషని కొంత వరకు బ్రాహ్మీలిపిలో రాసి 
ఉంటారని తెలుస్తోంది 

తిరుమల రామచంద్రగారు మనలివి-వట్టువూర్యోత్తరాలు అనే గ్రంథంలో ఈ 
విషయాన్ని చెప్పారు. సింధునాగరకత అంతరించిన తరువాత లిపి విషయంలో ఏ 
జాతి లేదా తెగ పెద్దగా కృషిచేసినట్లు కనిపించదు. భాష విషయంలో కూడా ప్రోటో 
తెలుగులోంచి తెలుగు రూపుకట్టుకోవటం చాలా నిదానంగా జరిగిందని అనిపిస్తుంది. 

సింధునాగరకులకు వాణిజ్యం తప్ప భాషా సాహిత్యాలు ప్రధానం కాకపోవడంతో, 
ఆ నగరాలు అంతరించి పోయిన తర్వాత లిపి మరియు భాషలు ప్రత్యేక అభివృద్ధిని 
పొందలేక పోయాయి 

మళ్ళీ మౌర్యుల కాలం వరకూ గ్రామీణ ప్రజా జీవన వ్యవస్థే ప్రధానంగా 
కనిపిస్తుంది. ఈ కాలంలో వెలువడిన బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు మౌఖిక 
నంప్రదాయానికే ప్రాధాన్యత నిచ్చాయి. దాచిపెట్టుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా 
లేకపోవడమే ఇందుకు కారణం. 

రొమిల్లా థాపర్‌ అశోకా అంజ్‌ ది డిక్లయిన్‌ ఆభ్‌ ద మౌర్యాన్‌ గ్రంథంలో. 
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, the INVention of a script would only 


have come from the need for a written tradition and 
probably drew an existing scripts అంటారు. 


DE క జప, పూర్ణదధట్‌ 


ఇక్కడో ముఖ్య విషయం ఉంది. లివి లేని చోట కంఠస్థం చేసి అప్పచెప్పేందుకు 
వీలుపడే శబ్దాలే పదసంపదలో ఎక్కువగా ఉంటాయి. లిపి ఉన్నప్పుడు రానుకుని 
చదివేందుకు ఉపయోగపడే పదాలు రూపుకట్టుకుంటాయి. అవి చాలా నరళమైన 
పదాలుగా ఉంటాయి. 

'పాణిని' సంస్కృతాన్ని కట్టడి చేసిన కాలానికి లిపి బాగా అభివృద్ది చెంది 
ఉండక పోవచ్చునంటారు రోమెల్లా థాపర్‌. కానీ, -'పాణిని, పాజ్‌ ప్లేన్‌ ఇన్‌ శాంగ్రీ ట్‌ 
లిటరేచర్‌ -గ్రంథం పీఠికలో గోల్డ్‌ స్టక్కర్‌ పండితుడు పాణినిక్‌ లిపి పరిజ్ఞానం 
ఉన్నదని పేర్కొన్నాడు. 

పాణినికే కాదు, ఇరాన్‌, (ీక్‌ తదితర ప్రాంతాలతో వాణిజ్య పరమైన సంబంధాలు 
కలిగిన ప్రోటో తెలుగు ప్రజలకు, ఫినీషియన్ల లిపి, ఆఫ్రికన్‌ మండింగ్‌ భాషల 'లిబికో- 
బెర్బర్‌ లిపులతో కూడా పరిచయం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

మెసపొటేమియన్లు తదితర విదేశీజాతులతో తెలుగువారికిగల సంబంధాలు 
భాషాలిపుల విషయంలో తప్పకుండా ప్రభావాన్ని కలిగించే ఉంటాయనేది ఇళ్టుడ 
బ్రో నీయాంశం- 

సమాజం రాజకీయంగా ఎదుగుతున్నకొద్దీ పాలనా పరమైన అంశాల కోనం, 
ఆదర్శాల ప్రచారం కోసం, సామాజిక నీతి కోసం, మతం కోసం, ధర్మప్రచారం కోసం 
'లిపి' అవసరం క్రమేణా పెరుగుతూ వచ్చింది. 

మెసపొటేమియాలో 'నిప్పూర్‌ దగ్గర క్రీ.పూ 2000 నాటికే భారతీయ వ్యాపారుల 
కాలనీ ఒకటి ఉండేదిట. 'ది కల్చర్‌ అండ్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఏనిషియంట్‌ 
ఇరాన్‌ అనే (గ్రంథంలో ' కిట్‌ (మెనపొటేమియా) లో ఒక భారతీయ స్త్రీ పూటకూళ్ళ 
ఇంటిని (taVEern) నడిపిందని తెలియచేశారు. ఆ స్త్రీ నిస్సందేహంగా తెలుగు 
మహిళే అయి ఉంటుంది- వూటజాళ్ళ సొంద్రదాయం తెలుగ వారిదో కాబట్టే. 

ఎశ్రాంతకోనం అధైవ ఇబ్బే ర్టారెంట్లన థ్రెంచివాడు క్యజ్ఞడోషరాయలు కాలంనాటి 
అక్టులవాడలినో లేక శ్రాటకూళ్ళ ఇళ్ళనో చూనీ బారంభించి ఉంటారం చైడు.అయితే 
లిపి ఎంత అందుబాటులోకి వచ్చినా దానిని వినియోగించుకున్న ప్రజల సంఖ్య ఈ 
నాటికీ తక్కువే. అక్షరాల అవసరం చదువుకున్న ఏ కొద్దిమందికో మాత్రమే ఉంటుంది. 
చదవనూ వ్రాయనూ వచ్చిన వారే కదా అక్షరాస్యులంటే... ? 


టన స Es నే 


సంస్కృత భాషలో 'లిపి'అనే పదమేలేదని మల్లాది నూర్యనారాయణశా స్త్రిగారు 
రాశారు. రాయడం అనేది వారికి తెలియదని కాదు. అప్పటికే సింధు లిపిని వారు 
ఎరుగుదురు కూడా. 

ప్రాచీన కాలంలో 'డేరియన్‌ అనే పారీక రాజు వేయించిన 'బేపొస్తాన్‌ 
శాననం'లో 'డిపి' అనే పదం కనిపిస్తుంది. దీనిని బట్టే వ్రాత అక్షరాలకు లిపి అనే పేరు 
వచ్చిదని 'బర్నెల్‌ పండితుడు సౌత్‌ ఇండియా పేలియోగ్రఫి' గ్రంథంలో పేర్కొన్నాడు. 

"ఇంద్ర యణ భవ ళర్చు రద మృడ వావారజ్బు యమా మాతులాబార్యాణా 
యానుక్‌ -" అనేది ఒక బుగ్వేద నూత్రం. 'యమయవా ల్లివిద్యో-'అనే శాకటాయన 


లావాలా. క్రో! జీవి, పూర్ణచంద్‌ 


వ్యాకరణ నూత్రాన్ని చూసి పాణిని యఎస“పదానికి లిపి అనే అర్ధాన్ని సూచించాడని 
చెప్తారు. 'యమానిల్లిప్మామ్‌-' అని కాత్యాయనుడు కూడా పేర్కొన్నాడు. 
బుగ్లేధంలో బెవ్బీనో ఈ యఎసో లిదికీ అర్థం (గీవ లివీ కాదనీ శువేరియన్‌ 
అక్కాడీయన్‌ తరహో కీలలివీ పడ కావషనని వండితుల అభ]బాయం. నిందనాగక 
తాలం నాటి లిజికే యమోలిది అనో వేరు డండోదోపూ వరిళీలింబపలనిడంది. 


ర నింథలిదిలో అక్షరాలా- అంకెలా... ? 


సింధులివిలో కన్పించేవి అక్షరాలా ?- పదాలా ?-భావార్థాలా ?-అంకెలా ?- 
అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లేవ్ర. అనేక ఊహాగానాలు ఆనాటి 
నుంచి సాగుతూనే ఉన్నాయి. 

వ్వాపొడులకీ అక్షరాల కస్లూ అంకెలే యఖ్యాం- అనే దృష్టితో చూసినప్పుడు, 
సింధులిపిలో ఉన్న గుర్తులలో కొన్ని అంకెలు కావచ్చనే ఆలోచన కొత్త కోణాలని 
ఆవిష్కరించింది. 

ఈ ఆలోచనని రేకెత్తించింది, శ్రీ బి.వి.సుబ్బరాయప్ప అనే 'ఇండియస్‌ ఇన్టొట్పూట్‌ 
ఆభ్‌ వాల్డ్‌ కల్పుల్లొ బెంగుళూరుకు చెందిన పరిశోధకుడు. మిథిక్‌ సొసైటీ (1987 
జనవరి)సంచికలో ఆయన "నింధులిజి గట్భుంలో అంకెలు" అనే ఆంగ్ల వ్యాసంలో కొన్ని 
అద్భుత పోషాలు అందించారు. 

ప్రాచీన ఈజిల్ట్‌ మెసపొటోమియా, చీనా, గ్రీస్‌ లిపులలోనూ, ఖరోష్టి బ్రాహ్మీ 
లిపులలోనూ ఉన్న అంకెల్ని పరిశీలించి సింధులిపిలో అనేక సంకేతాలను అంకెలుగా 
గుర్తించగలిగాడు. 

ఈజిప్షియన్‌, సుమేరియన్ల లిపికన్నా ఆధునికమైనదిగా సింధువుల లిపిని ఆయన 
భావించాడు. 

చేతి వేళ్ళతోనే లెక్కించడం మొదలుపెడతాం - 5, 10, 15, 20 ఇలా... 
అందుకని చైనా లిపిలోనూ, సింధులిపిలో కూడా (గుర్తు 10 అంకెని గ గుర్తు 20 
అంకెని హాచిస్తుంది. మనిషి శరీరానికి 20 వేళ్ళు ఉంటాయి కాబట్టి. 

నఖ అంటే గోరు అనే అర్ధంతో పాటు, ఇడువి అంక అనే అర్ధాన్ని కూడా 
సూర్యరాయాంధ్ర నిఘంటువ్రలో ఇచ్చారు. 
తెలుగే ప్రాచీనం === నతన |] 5 


నఖ 20 అనే అర్ధాన్ని (| ఈ గుర్తు సూచిస్తోంది. ఈ గోరుగుర్తు 
ఆధారంగా 9010 వరకు అంకెల్ని సింధులిపి సంకేతాలలోంచి వివరించారాయన. 
వ్యాపారపరమైన వ్యవహారాలకోసం తప్పనిసరి అవసరంగా ఒక లిపిని సింధువులు 
సృష్టించుకోవాల్సి వచ్చింది. వ్యాపార సంస్కృతికి కొంతమేర అక్షరాలు కూడా అమరమే. 
పద్దులు రాసుకుని దాచుకోవూనిికైనా ఒక లిపి కావాలి కదా...అంతమేరకు ఉపయోగపడే 
సరళలిపినే సింధువ్రలు అభివృద్ధి చేసుకున్నారనిపిస్తుంది. 


Mill = 20+3= 23 
Nulll= 20+10+3=33 


అలెగ్జాండర్‌ కోండ్రటోవ్‌ ఆర్యులకు ముందున్న నాగరకత, మతాల గురించి 
వ్యాఖ్యానిస్తూ, "దాం నంఖ్యాయానాన్చి భారతీయులే కముగొన్సారు. అయితే ఈ 
కసుగౌొనది ఆర్భులు కాదు, వారికన్తా మందున్హు (వజులు. ఆర్యుల రాకకస్నా 
శూర్చుమే నింధునురాలలో వ్వాపొరుల్లు గీతా ద అద్దాయనూడులు లెక్టులు రానే 
అలవాటు కలిగినాదు" అన్నాడు. 


7 మాత మీద తడ ' అని రానిననింధత్రలు 


ది క్వార్టర్లీ జర్హుల్‌ ఆభ్‌ ది మిథిక్‌ స్తైటో 1938 నంచికలో రెవరెండ్‌ హెచ్‌. 
"హెరాస్‌ పరిశోధకుడు వల్లభిపూర్‌ (కథియావార్‌)లో దొరికిన ఒక మూకుడు మూత 
గురించి చిన్న పరిశోధనా వ్యాసం వ్రాశాడు. 

కుండల మీద, కూజాల మీద పెట్టే మూత పైన ఒక చిన్న ముడి లాంటిది 
వుంటుంది. ఇప్పటికీ కూజా మూతల మీద ముడిని మనం గమనించవచ్చు. కుండల 
మీద ఇలాంటి ముడి వన్న మూతలు మొహాంజాదారో సంప్రదాయం అనీ, కాబట్టి 
కథియవార్‌ దాకా ఆనాటి సింధునాగరకత విస్తరించిందనీ ఆయన భావించాడు. గుజరాత్‌ 
లోపలికి చొచ్చుకొచ్చిన అరేబియా నముద్రభాగం దగ్గర ఈ కథియవార్‌ వుంది. 

వల్లభిపూర్‌లో దొరికిన కుండమూత ముడిని ఫొటో లో చూపించిన పద్ధతిలో 
చూస్తే మధ్యలో కొక్కెం ఆకారంలో( ) )గొడుగు కర్ర వంపులాగా ఒక రూపం 
కన్పిస్తుంది. 


116 ----- డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


కూజా మూతమీద తెరు అని రాసిన ముడి 


ఇలాంటి గుర్తే సుమేరియన్‌ కుండమూత ముడిలోనూ వ్రంది. అది ఈ 
ఆకారంలో కనిపిస్తుంది. దీని అర్ధం ఏమై ఉండవచ్చు... ? 
ప్రొఫెసర్‌ లంగ్లన్‌ ఈ నుమేరియన్‌ గుర్తుని "బర్‌ అని చదివాడు. అంటే 10 
0౧6౧ అని ! ఇగి-బర్‌ అంటే సుమేరియన్‌ భాషలో 'కళ్ళు తెరవటం' కళ్ళతో చూడడం- 
to see, to look at అని అర్ధాలు. 
రెవరెండ్‌ హెరాస్‌ ఈ సంకేతాన్ని సింధునాగరకతలోని కుండ మూత ముడితో 
పోల్చి చూశాడు. ఇది కచ్చితంగా ద్రావిడ పదమే అయి ఉంటుందని భావించాడు. 
ద్రావిడ భాషలలో తెర, తిర తుర అను మూడు రూపాలు కన్పిస్తున్నాయి. 
తెలుగు ౩ తెరగు - దారి 
తెరలబారు - తొలగిపోవడం 
తెరలు - బయలుదేరడం 
తెర(రుున్ర - మార్గము, దారి 
తెరుకువ - మార్గము 
తెరువరి - దారినడిచేవాడు 


తెటవ - తెజచుట( మరుగులేనిది) 
తెలుగే ప్రాచీనం = fT [గ 


తమిళ ః తిరవ * Opening, unveiling, gateway(DEDR 3259) 

తిరప్పు -ంpen, unfortified place, key, cleft 
మలయాళం ౩ తురక్క t0 open 

తురక్కు Opening of the mouth 

తురప్పు opening 

తురవ్ర opening, entrance 

కొండ తెరవ్‌ 0 open ( తలుపులు తెరచుట) 

release ( బందెల దొడ్డి లోంచి పశువుల విడుదల) 

తోద  తెర్‌(క)ు to open (container door, pen etc) 

ఈ ద్రావిడ రూపాలలో ఏదో ఒకటి కుండ మూత ముడిమీద రాసి ఉన్నట్లు 
హెరాస్‌ గారు భావించాడు. హెరాస్‌గారు తక్కువ పరిశోధకుడు కాదు. ఈ ఆలోచన చేసే 
నాటికే ఆయన - ది ఆరిజిన్‌ ఆభ్‌ ద నువేరియన్స్‌డబింగ్భ్‌, నువేరియన్‌ ఎవ్యిగఫీ లాంటి 
అనేక రచనలు చేసివ్రన్నారు. ఆయన పరిశీలనలో తేలిన మరో ముఖ్య అంశం ఉంది. . 

కథియవార్‌లో గొడుగుకర్ర వంపు గుండ్రంగా ఫోటోలో చూపించినట్లు వుంటే, 
మొహాంజదారోలో అది ఏడు అంకెలాగా కోణాలలో వంది. 

అలా కోణాలతో వ్రండటమే 'అర్వాచీనత' అన్నారాయన. అంటే, గుజరాత్‌లో 
దొరికిన వొంపు ౨) సింధునాగరకతలో దొరికిన కోణాల 7 దానికన్నా తరువాతి 
కాలానిదని హెరాన్‌గారు భావించారు. బవుశా, సింధునగూల కాలానికే Cuneiform 
(కీల) లిపి ప్రారంభం అయ్యిందని భావించవచ్చునన్నాడు. 

ఈ నిరూపణల్లో ముఖ్యమైన అంశం దక్షిణ భారత దేశంలో మొదట నాగరకులు 
బయలుదేరి ఉత్తరాదిన సింధునాగరకత వరకూ విస్తరించారనే వాదం కనిపిస్తోంది. 
దక్షిణాదినించే సింధు నాగరకత (ప్రారంభమై ఉండవచ్చునని హెరాస్‌గారు గట్టిగా 
నమ్మినట్లు అర్ధం అవతోంది.దక్షిణాదిలో తొలి భూభాగం తెలుగు నేల మీద అప్పటికే 
విస్తరించిన నాగరకతకూ, సంస్కృతికి ప్రత్యేకమైన వివరణ అవసరంలేదు. నాగరకత 
దక్షిణాన డెళ్టున్‌ వీఠభభూమి నుంచి మొద్తూ ఉంటుందని ఊపొంబూనికి ఇది 
తోబ్బుడుతోంది. కుండమూత ముడి మీద ప్రోటో ద్రవిడియన్‌ (లేదా) ప్రోటో 
తెలుగు ెరు' శబ్దం కన్చించడంలో ఆశ్చర్యం లేదు. యూతమదతెడు అని రాయడం 


ఆనాటి తెలుగువారి. ఒకో బపుత్మాలం. 
L118) దాన. |! బి.వి. పూర్ణచంద్‌ 


ల (్రవంబో భాషల్లో భ్రూర్ల (PDE 
భాషా యూలాలు 


ప్రోటో ద్రావిడియన్‌(మాతృక) భాషారూపాల మూలాలు ప్రాచీన నాగరకతల్లో 
అనేక చోట్ల బయటపడుతున్నాయి. 

యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలలోని అనేక భాషల్లో పూర్వద్రావిడ రూపాలు 
పరిశోధకులకు కన్పించసాగాయి. వాటిని విడివిడిగా పరిశీలించినపుడు, తెలుగు, 
తమిళం, కన్నడం తదితర భాషల్లో వాటికి సమీపంగానో, నన్నిపాతంగానో ఎన్నో 
రూపాలు కన్పిస్తాయి. ఎందుకంటే, ఈ భాషలన్నీ పూర్వ ద్రావిడ మాతృకలోంచి 
విడివడినవే కాబట్టి. 

అయితే అలా కన్పించే అనేక రూపాలు తమిళపదాలేననీ, తమిళభాష ఆయాభాషలకు 
మాతృక అనీ, తమిళ రచయితలు చాలా పోోషాలు రాయడం మొదలు పెట్టారు. ఎంతో 
చాకచక్యంగా వ్రోబ్యోదుడియన్‌ అనే పదం కన్పించిన ప్రతీ చోటా ప్రోటో తమిళ అనే 
వదాన్ని చేర్చి వక్రీకరించడం చాలా సందర్భాలలో జరిగింది. ముఖ్యంగా 
జపాన్‌భాషలో తమిళ పదాలగురించి చేసిన విశ్లేషణ ఈ వక్రీకరణకు ప్రత్యక్షసాక్ష్యం. 

Susumu Ohno అనే జపాన్‌ భాషావేత్త ద్రావిడ భాషాపదాలు జపాన్‌ 
భాషలో అనేకం కన్పిస్తున్నాయని నిరూవిస్తూ జి జనియాలజీ ఆభ్‌ ది ఊవనీర్‌ 
లాంగ్లోజ్‌” అనే వ్యాసాన్ని ప్రకటించాడు. ఇందుకోనం (ద్రవిడియన్‌ ఎటిమొలాజుకల్‌ 
డీక్లసురిని ఆశ్రయించినట్టు చెప్పుకున్నాడు. 

ఈ డిక్షనరీ మీదే నిజంగా ఆధారపడి ఉంటే ఆయనకు తమిళ రూపాలతోపాటు 
తెలుగు, కన్నడ, మలయాళ తదితర రూపాలుకూడా కన్పించి ఉండేవి. ఆనక్తి గల 
_వరిశోధకుడెప్పుడూ కొత్త విషయాలను అలా వదిలేయడు. 

ఆయన కావాలని తెలుగు తదితర భాషలను ఉపేక్షించి కేవలం తమిళపదాలను 
మాత్రమే తీనుకుని జొనియాలాజుకల్‌ రలేవన్‌ిన్‌ బాబ్లీ(న్‌ జువనీన్‌ అండ్‌ తమిళ్‌ 
అనే ఊహాత్మక పరిశోధన (శ్రావొభీనీశుని ప్రకటించాడు. జపాన్‌భాష తమిళభాలయలు 
రెండూ రక్తనంబంధీకులనే అర్ధం కలిగిస్తూ ఈ పరిశోధన సాగింది. 


క se (TD 


తమిళభాషను 48 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు కాబట్టి, వాళ్ళకి 
2000 ఏళ్ళనాటి సంగమ సాహిత్యం ఉంది కాబట్టి 'తొల్‌కాప్యమ్‌' అనే విశ్లేషణాత్మక 
వ్యాకరణం ఉంది కాబట్టి, ఏడుభాగాల తమిళ లెక్సికన్‌-1936 ఉంది కాబట్టి 
తాను తమిళ రూపాలతో మాత్రమే జపాన్‌ పదాలను పోల్చి పరిశోధిస్తున్నట్టు 
పేర్కొన్నాడు. ఇతర (ద్రావిడ భాషలైన తెలుగు12వ శతాబ్దికి, కన్నడం 11వ 
శతాబ్దికి చెందినవేకదా... అన్సి/వాటిని పట్టించుకోనవసరం లేదని కూడా రాశాడు. 18 
కోట్లమంది ప్రజలు (ప్రపంచంలో తెలుగుభాషను మాట్లాడుతున్న సంగతే తనకు 
తెలియనట్టు ఊరుకున్నాడు. 

తమిళం బాగా తెలిసిన మునివో తొకునాగ అనే జపాన్‌ భాషావేత్త ఈ 
సునుము ఓనో గారి ఊహాత్మక పరిశోధన మీద మండిపడుతూ, ఇది (దబిడియన్‌ 
ఎటీయలాజుకల్‌ డిక్షనరీ దుర్పినియోగం' Misuse of DEDR—అని అభివర్ణించాడు. 
DEDR లో చెప్పిన అర్థాల్ని ఇందులో వక్రీకరించినట్లుగా కూడా పేర్కొన్నాడు. 
దాని ఇంగ్లీషు అనువాదాలకు తప్పుడు అర్థాలను లాగినట్లు ఆరోపించాడు.ఈ 
సిద్ధాంతంలో భాషాపరమైన పాండిత్యం ఏమీ లేదని ఘాటుగా విమర్శించాడు. 
"నేను చెప్తున్న ఈ విషయాలు చాలవనుకుంటే ద్రావిడభాషమీద అధికారం ఉన్న 
ముఖ్యులు హైదరాబాద్‌లో భద్రిరాజు కృష్ణమూర్తి రష్యాకు చెందిన ఆండ్రనోవ్‌ 
తదితరులున్నారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది అని మందలించాడు. 

నిజానికి, 5456014 Ohno తన పరిశోధనపైన వచ్చిన ఈ విమర్శని తానే 
నిజాయితీగా తన వ్యాసం చివర ప్రకటించాడు. 

అయితే, "ఈ తొకునాగా ఒక్కరే నన్నిలా విమర్శించాడు. తమిళ 
పండితులెవ్వరూ వేలెత్తి నా సిద్ధాంతంలో ఆవగింజంత దోషం చూపించలేదు" అని 
నొచ్చుకొన్నాడు. 

జపాన్‌తో తమిళ భాషకు నంబంధం ఎప్పటిది ? ద్రవిడ భాషతో తమిళం 
విడిపోయిన తరువాతే తమిళంలోంచి జపాన్‌ భాష పుట్టిందనేందుకు తగిన సాక్ష్యాలేవీ 
ఈ పరిశోధనలో కన్పించవు. 

భావసారూప్యత, రూపసామీప్యతలు గల కొన్ని వదాలను జపాన్‌ భాషలోంచి 
ఏరి, రెండు భాషల మధ్య బాంధవ్యాన్ని నిరూపించేందుకు ప్రయత్నించారే గానీ, 
ఈ బాంధవ్యం ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో తేల్చి చెప్పలేక పోయారు. 

నన య త 


మైనూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెన్‌ డైరెక్టర్‌గా 
పనిచేసిన ప్రముఖ తమిళ పరిశోధకుడు శ్రీ ఎన్‌. అన్నామలై ది హిందూ 
(2003) దినపత్రికలో |ప్రొఫెసర్‌ భద్రిరాజు కృష్ణమూర్తిగారి ద్రవిడియన్‌ లాంగ్వేజెస్‌ 
ఆంగ్ల గ్రంథాన్ని నమీక్షచేస్తూ ఇలా అన్నారు :- 

"Their comparision with Tamil,not with proto Dravidian 
(Indicating the mistaken coalscence mentioned above in 
the scholarly world also) is methodologically faulty given 


the time scale of any positive relationship- there are 
typological and probabilistic similarities between Lan- 


guages, which donot argue for a genetic relationship-" 
అన్నామలైగారు చెప్పిన దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి.వాటి 
సారాంశం ఇది: 

1) జపాన్‌, ఆఫ్రికన్‌ సుమేరియన్‌ తదితర ప్రాచీన సంస్కృతులలో పూర్వద్రావిడ 
భాషారూపాలు (పదాలు) అనేకంఉన్నాయి. ఆ పదాలు తెలుగు తదితర ద్రావిడ 
భాషలన్నింటిలోనూ ఉండవచ్చు.వాటిని తమిళ సొంతంగా చిత్రించే ప్రయత్నం తప్పు 

2) రూపపరంగానూ, అర్థపరంగానూ, శబ్బ్దపరంగాకూడా దగ్గర పోలికలున్న 
పదాలు వివిధ భాషల్లో కన్పిస్తాయి. అవి ఆ రెండు భాషలు మాట్లాడిన ప్రజల 
మధ్య నడిచిన సంబంధ బాంధవ్యాలకు సాక్ష్యాలేకానీ, తమిళం ఆ భాషకు తల్లి అనే 
అర్ధం వచ్చే రాతలు చరిత్రకు అపకారం చేస్తాయి. 

3) ఒక విదేశీ భాషలో ఏవైనా పూర్వద్రావిడ పదాలు కన్పించినవుడు అవి 
తమీళ పదాలకన్నా తెలుగు పదాలకు మరింత దగ్గరగా ఉంటే, ఈ వాదనలు 
చెల్లుబాటు కానివిగా అవుతాయి. అందుకే తెలుగును సాధ్యమైనంత పక్కనపెట్టే 
ప్రుతరాత ముమ్మరంగా సాగుతున్నాయి. 

పూర్వద్రావిడ రూపాలకు అనేక తమిళ పదాలకన్నా తెలుగువదాలే దగ్గరగా 
ఉంటాయి. జపాన్‌భాషలో తమిళపదాలకు ఎంత అవకాశం ఉందో తెలుగు 
పదాలకు కూడా అంతే అవకాశం సహజంగా ఉంటుంది. ఆయన తమిళపదాలతో 
చేసిన తులనాత్మక పరిశీలనలో తెలుగు పదాలను కూడా సరిపోల్సి చూసి ఉంటే, 
చాలా చోట్ల తెలుగే జపాన్‌ పదాలకు మరింత సన్నిహితంగా ఉన్నట్లు తెలిసేది. 
కానీ, అందుకు ఆయన ప్రయత్నించక పోగా, తెలుగుని చులకనగా వ్యాఖ్యానించాడు. 


Sel | 


Susumu Ohno అందించిన జపాన్‌ తమిళ తులనాత్మక పరిశీలనకు 
తెలుగు పదాలను అదనంగా చేర్చి ఇక్కడ అందిస్తున్నాను. పరిశీలించండి. 
1జపాన్‌ : FAR-U (To swell, expand) 
తమిళం : PAR-U (To swell-DEDR-3972) 
తెలుగు : పరపు-విరివి గలది. పరగు-వ్యాపించు, పరం, పరచు(విస్తరించు), 


2)జపాన్‌ : FAR-ARA (To be broken off) 
తమిళం : FAR-! (To be sundered- DEDR-39632) 
తెలుగు : పజీయు, పరియవాయు, వజియలగు, వరియలు బారు,పగులు. 
వివరణ : పారము-మల్ల బంధ విశేషము, అంతము. పహర (పాకృతం), 
ప్రవరణం(సంస్కృతం)..ప్రయోగాలు ఇదే అర్థంలో కన్పిస్తాయి. 
పగులు, చీలు అనే అర్థాలు కూడా వున్నాయి. బహుశా, ఇదికూడా 
సంస్కృతంలోకి చేరిన ద్రావిడ రూపం కావచ్చు. 


3) జపాన్‌ : FAT-AKE (Field for cultivation) 

తమిళం : PA-UKAR (Rice field DEDR-3856) 

తెలుగు : పోడు 

వివరణ : మూల ద్రావిడ పదం PATeoటే, Field అని, Garden 
Bed అని అర్థాలు కన్పిస్తాయి. ఈపాట్‌ రూపంలోచే, 'పాడ్‌,' 'పోడ్‌ అనే తెలుగు 
రూపాలు వచ్చాయి. ద్రావిడ పదం వ జపాను భాషలో ఫ గానూ, 'ట'- 'డ' 
గానూ మారడం గమనించ వచ్చు. కచ్చితంగా తెలుగు పాడ్‌ రూవమే జపాన్‌ ఫాడ్‌ 
పదానికి దగ్గరగా వుందని చెప్పాలి. 


4) జపాన్‌ : FAT-U (TO end, Perish, Die) 
తమిళం : PAT-U (To perish, To Die DEDR-38521) 
తెలుగు : పడు 
వివరణ : మూల ద్రావిడ 'పండ్‌ అంటే అలసి పోవడం, పడటం, పడిపోవడం, 
మరణించడం అనే అర్థాలు. పండాడు, పండింది అనే ప్రయోగాలూ ఉన్నాయి. 
పతనం, చావు, వాడు, 


[న క ఈ వ. స్తూతైతటట్‌ 


5) జపాన్‌ : FIR-O (Wide-great) 
తమిళం : PER_U (great, large,DEDR_4411) 
తెలుగు : పేరు, పెరుగు 
వివరణ : మూల ద్రావిడ 'PED' అంటే to swell great, 
Abundant(పెద్ద) అని...' పెఠ్‌ 'అనే రూపం కూడా ఇదే అర్థంలో కన్పిస్తుంది. 
6) జపాన్‌ : FOK_U (To enlogize, Praise) 
తమిళం : PUK_aj (enlogy DEDR_4235) 
తెలుగు : పొగడు వివరణ : మూల ఉత్తర ద్రావిడ వదం POK_AR 
(praise, known,praise) మూల దక్షిణద్రావిడపదం౧౮(6_|గి 
పూర్వ తెలుగు: పొగడ్‌ 
7) జపాన్‌ : FOT_O (Time) 
తమిళం : POT_U (Time DEDR_4559) 
తెలుగు : పూట, పొద్దు 
8) జపాన్‌ : FAR_U (౦ become bulky) 
తమిళం : FAR_e (to be bulky-DEDR-3972) 
తెలుగు: పరి- పెద్దది, చతురంగ బలయుత సేన, నిడుపైనది, గొప్పది, 
భారీ, బారీ 
వివరణ : మూల ద్రావిడ PAR_To grow, to swell 
(పాకృతం- భారి'ఆ' - పెద్దది 
9) జపాన్‌ : FAR_e (To be diffused, as cloud, gas) 
తమిళం : PAR_A (to be diffused, as cloud _DEDR-3949) 
తెలుగు : పయర, పైర, పయిర (దక్షిణపు గాలి) 
పవనం, పవం - సంస్కృత రూపాలు. 
10)జపాన్‌ : FAR-A (Field of sky) 


తమిళం : PAR-AM (Heaven-T-L-2499) తమిళ లెక్సికాన్‌ 
తెలుగు : పరము (మీదిది) 


తెలుగే ప్రాచీనం 123 


11) జపాన్‌ : FAT-U (First, New of the season) 
తమిళం : PAT-U (To appear for the first time DEDR 3852) 
తెలుగు : పట్టు, (ప్రారంభం) పట్టించు, ప్రారంభము, నోము పట్టు-నోము ప్రారంభించు 
12) జపాన్‌ : FAT-U ( 70 stay-ship) 
తమిళం : PAT-U (To stay in a harbour) (తమిళ లెక్సికాన్‌ 244) 
తెలుగు : పడవ 
వివరణ : మూల దక్షిణ ద్రావిడ , PADAV 
మూల - తెలుగు PAD-AV 
"పడ్‌' ధాతున్రకు చెరువు, కోనేరు, నది అర్థాలున్నాయి, నీటిపైన నిలిచేది "పడ్‌-అవ్‌' 
కావచ్చు. 
13) జపాన్‌ : FIN-A (rustic) 
తమిళం : PIN {(rear place) -DEDR4205} 
తెలుగు : పిన, పిన్న (తక్కువ, వెనకబడినది, హీనమైనది, చిన్నది అనే 
అర్థాల్లో ఈ ప్రయోగం కన్పిస్తుంది) 
14) జపాన్‌ : FUK-ASU (To smoke-steam) 
తమిళం: POK_Al (To smoke, vapor-DEDR4240) 
తెలుగు : పొగ, పావ. 
15) జపాన్‌ : FOR-O (cloth cover) 
తమిళం: POR-VAI (Covering DEDR -4590) 
తెలుగు : పొర 
వివరణ : అరటి, ఉల్లి మొదలైన వాటివీది పొర, కంటిపొర, పాము 
కుబునము, కుచ్చితము, మడత, ప్రమాదము, అపోహ 
మూల ద్రావిడ POR (To Cover) 
ప్రాచీన తెలుగు పార్‌ 


16)జపాన్‌ : FOR_U (to desire) 
తమిళం : PUR-1I (To derise-DEDR 4287) 
తెలుగు :పిరము(ఇష్టము),పిరడు (ఇష్టపడు) పెరిమ(క్రేమ), ప్రేప్పు (కోరిక) ప్రియము 
124) లాలా డా! జి.వి. పూర్ణచంద్‌ 


17) జపాన్‌ : FUT-A (cover, lid) 
తమిళం : PUT-Al (to burry, hide, cover-DEDR 4509) 
తెలుగు : పూడిక, పూడుచు, పొడుచు, పాతు, (పాతు, 

వివరణ : మూల ద్రావిడ POT(To Burry, Cover) 2,BUSH 

మూల దక్షిణ ద్రావిడ PUT-UNK 
ప్రాచీన తెలుగు?00 
మూలగోండి, కూయి: PUD-1 
[బాహుయీ: PUT-UNK 

18) జపాన్‌ : FUT-O (to be bulky) 


తమిళం: PU-Al (bulkiness, protruberance -DEDR 4253) 
తెలుగు: పోతరం 


మూల దక్షిణ ద్రావిడ : PON, ప్రాచీన తెలుగు: PON, వాడుక. 
మూల కొలామి -గడబ PON 
మూల గోండి కూయి : PON 
మూల ఉత్తర ద్రావిడ : ౧౮౦ 
తెలుగు : పొంగు, ఉప్పాంగు, పొగవించు, పొంగారు, పొంగులెత్తు 
19) జపాన్‌ : TUF-A (splitt— ఉమ్ము) 
తమిళం : Tuppsl (saliva -DEDR 3323) 
తెలుగు : తుప్పర, తుంపర, (చొల్లు, జొల్లు) 
20) జపాన్‌ : SUF-U (TO suck) 
తమిళం : CU PP-U (to suck, Sip - DEDR 2621) 
తెలుగు : చప్పరించు, చప్పలించు, (ధ్వన్యనుకరణ పదం కావచ్చు) 
కర అనే తమిళ పదానికి రాయి అని అర్థం. పాత జపాన్‌భాషలో 'గరో 
అంటే రాయి. ఈ ఉదాహరణ ఒక్కటే జపాన్‌పదాలు తమిళపదాలు అక్కచెల్లళ్ళని 
చెప్పడానికి నరిపోతుందని ఈ పరిశోధకుడు పేర్కొన్నాడు. కానీ, కంకర అనే 
తెలుగు పదాన్ని ఇక్కడ మనం గుర్తు చేయవలసి వుంది. 
ఆఫ్రికా, నుమేరియా భాషలతోపాటే, జపాన్‌ భాష కూడా ద్రావిడ భాష(ల)తో 


సన్నిహిత సాహచర్యం నడిపి వుంటుందని ఈ నిరూపణలు తెలియ చేస్తున్నాయి. 
తెలుగే ప్రాచీనం 125 


అంతేగానీ, కొన్ని పదాల సామీవ్యతని ఆనరా చేసుకొని జపాన్‌ భాషకు 
తమిళంతో రక్త సంబంధం అంటగట్టడం మంచిదికాదని అన్నామలైగారితో సహా 
పెద్దలంతా నిరసించారు. 

ఈ సామీవ్యత తమిళానికి ఎంత వుంటుందో తెలుగుకూ అంతే వుంటుంది. 
తెలుగుని పక్కన బెట్టి జరిపే ఇలాంటి పరిశోధనల్ని మన తెలుగు భాషావేత్తలు 
పట్టించుకోకుండా ఉపేక్షిస్తే తెలుగు జాతికి జరగవలసిన అపకారం జరిగిపోతుంది 

(పోటో ద్రవిడియన్‌ మూలాలు అనేక ప్రపంచ భాషల్లో కనిపిస్తున్నప్పుడు 
వాటి రూపాలు అన్ని ద్రావిడ భాషల్లోనూ వుండేందుకు సమాన అవకాశాలున్నాయి. 
వాటిని తమిళ భాషావేత్తలు స్వంతం చేసుకోవాలని ప్రయత్నించడమే ఇక్కడ 
ముఖ్యంగా మనం అభ్యంతరం చెప్పవలసిన విషయం. 


9. శువేరయా భాషలో తలుగు వార్‌ 


తెలుగువారు తాము తమిళ సాంబారునే ఉపయోగిస్తున్నట్టు భావిస్తారు. 
తమది గోంగూర అని, అరవలది సాంబారని మనలో బలమైన అభిప్రాయం 
వుంది. 

క్రీ.శ.1390 లో రిచర్డ్‌ I ఇంగ్లీష్‌ కుకరీ బుక్‌ పేరుతో ఒక పుస్తకాన్ని 
రెండువందల మంది ప్రసిద్ధ వంటగాళ్ళ అనుభవాలతో రాయించాడట. 

అందులో The forme of 6416 అనే అధ్యాయం ఒకటి ఉందని 
చెప్తారు. కాబట్టి 600 ఏళ్ళకు ముందే కర్రీని వండటం ఆంగ్లేయులకు తెలునని 
మనకి అర్థం అవ్రతోంది. 

క్విజైన్‌ (Cuisine) అంటే, వంట సరంజామా, వంటచేసే విధానం. ఈ 
ఆంగ్ల పదం 611/6 లోంచే ఏర్పడిందని అంటారు. వర్డ్‌వర్త్‌ ఆక్స్‌ఫర్డ్‌ 
ఇంగీీష్‌ డిక్షనరీ 6౪1గ౧/ పదానికి kUry అని పలకాలని రాసింది. అయితే, ఈ 
పాత ఆంగ్ల పదం వంట, వంటకం అనే అర్థంలోదే కానీ, వండిన కూర అనే అర్ధంలో 
కన్పించడం లేదుకదా... ? మరి కర్రీ కూర ఎలా అయింది... ? 

ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ డిక్షనరి" (సంఖ్య-1911)లో టాల్‌ అనే మూల 
(ద్రావిడ పదానికి అరిటాకులో వడ్డించిన అన్నం అని అర్థం ఇచ్చాడు. 


Dé) క క్షేమ ప్రూర్దత్తంట్‌ 


తుళు : కూరు, కూలు (వండిన అన్నం-801166 rice) ఆహారం 

తెలుగు : కూడు (వండిన అన్నం-8011664 re) ఆహారం 

ఇదే డిక్షనరీలో (నంఖ్య- 1391) $8 అంటే ...తముళ9. కూరగాయలు, 
(పచ్చివి లేదా వండినవి), మాంనం (వచ్చిది లేదా వండినది), మిరియాలు, వేడి 
వంటకాలు. కస్తుడం : కూరగాయలు; తౌలుణ : కరియ్‌- అముడు- దేవుడికి 
నైవేద్యం కోనం వండిన వంటకం. (అముడు నం. అమృత), కరలువారు- దేవుడికి 
నైవేద్యం కోసం కూరగాయలు తెచ్చే వారు... ఈ అర్థాలు కన్పిస్తాయి. 

జి,బ్రొనికోవ్‌ రూపొందించిన ద్రవిడియన్‌ ఎటిమాలజీలో పూర్వ ద్రావిడ 
రూపం కల్లఅనే పదానికి ఇచ్చిన వివిధ అర్థాలు ఇవి. 

Kar: salty, pungent కరుప్పు, 

Kar(al): to loosen, loose (కాలు 

Kar(c): to defecate, topass 

Kar: stick, shaft, tooth కర్ర 

Kar: black నలువ 

ar: vegetables కూరగాయలు 

Kar-nd: cloth కండువా 

Kar-v: hunger కరన్ర 

మూల ద్రావిడ కల్‌ రూపంలోంచి ఏర్పడిన ఈ పదాలలో కూరగాయలకు 
సంబంధించిన కర్‌ రూపం కూరగా తెలుగులో మారలేదనీ, వండిన ఆహారపదార్థం 
అనే అర్థం ఇందులో లేదనీ స్పష్టమవుతోంది. కాబట్టి కూర - కరి లోంచి గానీ, 
కర్‌ లోంచిగానీ ఏర్పడలేదని మనం గట్టిగా నమ్మవచ్చు. 

క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన భావప్రకాశ అనే వైద్య గ్రంథం అన్నానికి 
పర్యాయ పదాలను వివరిస్తూ భ్తోమన్హుం తధాంధళ్ల కృూచిత్యూరం బొ క్రీరిత్‌ం, 
ఉదసం శ్రీ శ్రీయాం భుభ్బదీ దివిః వుంనీ భాషిత అంటుంది. భక్త అన్న, అంథ, 
ఓదన, భిస్సా, దీదివి ఈ పేర్లన్నీ అన్నానికి పర్యాయ పదాలట.కొన్ని ప్రాంతాలలో 
కూరం అని కూడా పిలుస్తారట. భావమిడశ్రుడు తెలుగు ఒరియా ప్రజలతో బాగా 
సాన్నిపొత్యం ఉన్నవాడు. అన్నానికి కూరం అనే వ్యవహారం ఈ రెండు (ప్రాంతాలలో 
ఒకనాడు ఉండి వుండవచ్చునని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. 


al Be | 


ఇలమైట్‌, ఉరలిక్‌, సెమెటిక్‌ భాషల్లో కూర అనే పదం స్పష్టంగా కన్పిస్తోంది. 
ఇలం అంటే, ప్రాచీన ఇరాన్‌లో ప్రజలు మాట్లాడిన భాష. ఈ భాషలో కు రా 
అక్‌ అంటే, కాల్చు (brn) అని! లి మాక్‌ కూ రా అక్‌ ప అట్‌ పు ఉవ్‌ ర అవ్‌ 
ప అక్‌ న అనే పెద్ద వాక్యం అక్కడ దొరికిన ఒక ఫలకంలో క్యూనిఫాం(కీల)లిపిలో 
కనిపించింది. ఈ వాక్యానికి 1౧6 Enemies should be burnt, seared 
at my feet behound అని అర్ధం. ఈ వాక్యంలో శత్రువుని వా రా అక్‌ 
- వారాజు బోయాలని అనడం కన్పిస్తుంది. 

విశేషం ఏమిటంటే ఇదే వదాన్ని ఇదే అర్థంలో తెలుగులో కూడా 
ప్రయోగించడం ఉంది. వులుల జుట్టలు బీరి దువ్తులను వేళ్ళ నో కలయ్ము ల 
(గుమ్మి వారాకునేని -అని సారంగధరలో కవి ప్రయోగం కన్పిస్తుంది. 
ఇలమైట్‌ భావలో :జా రా అక్‌- కాల్చటం: వా రా అమ్‌ క్‌- పెద్ద గాడి పొయ్యి 
(పోటోజఉరలిక్‌ భాషల్లో గం/౧6 (10 burn)—కాల్బు 
(పోటో సెమెటిక్‌ భాషల్లో K2wr అంటే పెద్ద పొయ్యి. 

ఈ నిరూపణలు కూర అనే పదానికి కాల్చటం అనే అర్ధాన్ని సూచిస్తున్నాయి. 
తొలి దశలో కూరని కాల్పుకునే తినివుంటారు. తరువాతి కాలంలో కూరని 
వండుకుని తిన్నారు. ఇప్పుడు కూరని నూనెలో వేసి వేపుకు తింటున్నారు. 

తమిళంలో కరి ఉందికాని కూర లేదు. తెలుగు కూర పదానికి 
మూలాలు ఇలమైట్‌ ఆఫ్రికన్‌ భాషల్లో కన్పిస్తున్నాయి. ఇది చక్కని పరిశీలనాంశం. 


DR) ల లక కీమో స్తూర్లోలట్‌ 


అధ్యాయం 3 
తేలుగు అగరకత - 


ఇంచినత 


BEDE eee | 


బ్‌ కుజ గోదారీ తంగభ్లద నాగ 


ఛార్లెస్‌ డార్విన్‌, థామస్‌ హక్స్‌లే కలిసి పరిణామ సిద్ధాంతం మీద పని 
చేసారు. థామన్‌హక్స్‌లే తొలిమానన్రడి గురించి చెప్తూ వోమో నెవియన్‌ మానడు 
పౌందూ మవానముధంలో యునిగి పోయిన లెమారియా ఖండంలో వరిణమింబాడని 
- చెప్పాడు. న్‌ 
ఆ|ఫ్రికాఖండం దాకా విస్తరించి ఉన్న భూ ప్రాంతంలో అధిక భాగం సముద్రంలో 
మునిగి పోగా మిగిలిన నేల దక్కన్‌ పీఠభూమిగా మారింది. ఒక్క మాటలో 
చెప్పాలంటో హిందూ మహాసముద్రం ఎంతమేర ఉందో అంత మేర భూమిమునిగి 
పోయిందన్న మాట. ఈ మునిగి పోయిన భూమిని లెమూరియా ఖండం అనీ, 
లెమూరియాలో మునగకుండా మిగిలిన భూమిని దక్కన్‌ పీఠభూమి అనీ అన్నారు. 
ఇది ఒకూడు (వవపొంబినో అగ్జివర్దుతాల లావా. దక్టణ్‌ వేఠభూమి భూగోళపు 
అతి శ్రరాతస బంతి, ఇక్టుడో జోర్రలు ఆబిర్ధువింబాయి.- అని స్పష్టంగా (్రకటింబాడు 
నర్‌ టీ. డబ్ల్యు. వోర్డిర్దైన్‌. 

నరుడి పరిణామ క్రమంలో శ్రమశక్తి (లేబర్‌) పాత్ర గురించి ఫ్రెడెరిక్‌ ఏంగిల్స్‌ 
రాసిన గ్రంథంలో అనేక వందల వేల సంవత్సరాల క్రితం బాగా అభివృద్ధి చెందిన 
వానూల్లాంటి నరులు నేటి హిందూ మహాసముద్రంలో మునిగిపోయి ఉన్న ఉష్ణమండల 
ఖండం(లెమూరియా)పైన నివసించారని పేర్కొన్నాడు. 

మానవ వికాసానికి సంబంధించిన అతి పురాతన అవోేషాలు చిత్తూర్‌ జిల్లా 
రేణిగుంట, కర్నూలు జిల్లాలోని కుప్పగల్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాలలో 
బయటపడ్డాయని శ్రీ సంకాలియా అన్నారు. 

"నా దృష్టిలో అతి ముఖ్యమైన రాతియుగం నాటి (ప్రాంతాలు చిత్తూరు, కర్నూలు 
జిల్లాలలో ఉన్నాయి. రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌ ఇక్కడ జరిపిన (త్రవ్వకాలలో మెర్చురైన 
పనిముట్లనీ, ఎముకలతో చేసిన బొమ్మల్నీ కనుగొన్నాడు. ఫ్రాన్స్‌ గువాల్లో కూడా 
ఇలాంటి బొమ్మల్నే కనుగొన్నారు. అవి అప్పర్‌ పాలియో లితిక్‌ కాలానికి సంబంధించినవని 
పోల్చి చెప్పారు. 


సర మ కో కను సార్దదంుట్‌ 


దురదృష్టవశాత్తు రాబర్ట్‌ ఫుట్‌ సేకరణలు ఏవీ కనిపించడం లేదట.. నవీన 
విధానంలో ఇప్పుడు మరింత తవ్వకాలు జరిపితే తప్పకుండా ప్రాచీన 
మానన్రడినైపుణ్యానికి సంబంధించిన సాక్ష్యాలు చిత్తూరు, కర్నూలు జిల్లాలలో 
బయట పడతాయి" అని ప్రొఫెసర్‌. నంకాలియా అన్నారు. 

కర్నూలు జిల్లాలో దొరికిన కుడ్య చిత్రాలలో ధ్యానముద్రలో ఉన్న శ్రైవసిద్ధుడి 
బొమ్మ ఉంది. ఇది సింధునగరాలలో దొరికిన ప్రోటోశివ రూపానికి చాలా దగ్గరగా 
ఉందని ఎస్‌.మలయాండి 'తెలుగే ప్రాచీనం" అనే వ్యాసంలో పేర్కొన్నారు. (అనువాదం: 
నడుస్తున్న చరిత్ర మాస పత్రిక 2003 జూలై) 

సింధునగరాలు ఉచ్చస్థితిలో ఉన్నదశలో సమకాలీనంగా తెలుగునాట వ్యవసాయం, 

పశుపోషణలతోపాటు లోవాపరిశ్రమ విసృతంగా సాగుతోంది. వర్తక వాణిజ్యాలు 
కూడా విదేశీ జాతులతో కొనసాగించగలిగిన వటిష్ట స్థితిలోనే ఆనాటి తెలుగు ప్రజలు 
ఉన్నారని నిరూపించే అనేక సాక్ష్యాలను పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. 

డెక్కన్‌ అంటే, ఆంధ్రప్రదేశ్‌-కర్నాటక ప్రాంతాలలో క్రీ.వ పూ.3000 నాటికే కొత్త 
రాతియుగం ప్రారంభం అయ్యిందని చాలామంది పరిశోధకుల నమ్మకం. మన్నేరులోయ 
(ప్రకాశంజిల్లా కనిగిరి)- డి.బి.మూర్తి బి.డేవిడ్‌ రాజు... ఇలా ఎందరో పరిశోధకులు 
తెలుగునాట రాతియుగం స్థితిగతుల్ని వెలుగులోకి తెచ్చారు. 


ద్లోణ భారతదోకంలో మొట్టమొదట రైతులు 

(First Farmers in south 1౧612) పేరుతో రాకేష్‌ తివారి సంపాదకత్వంలో 
గుజరాత్‌ ప్రభుత్వ సవాకారంతో నలుగురు పరిశోధకులు ఏర్చి కూర్చిన పరిశోధనా 
పత్రాల్ని farmers in Global perspective అనే గ్రంథ ప్రచురణ కోసం 
ఎన్నిక చేశారు. ఆ గ్రంథ ప్రచురణ ఇంకా పూర్తి కాలేదు. కానీ, దక్షిణ భారతదేశంలో 
వ్యవసాయం అనే వ్యాసాన్ని మాత్రం వెబ్‌ లో వుంచారు 

నికోలో బోయిన్న్‌ (కేంబ్రిడ్జి, డొరియన్‌ పుల్లర్‌ (లండన్‌), రవి కొలొుట్టార్‌ 
(కర్నాటక), మైకేల్‌ పీటర్‌ గ్లియా (కేంబ్రిడ్జి... ఈ పరిశోధనలో భాగస్వాములుగా 
వున్నారు. వీరు పేర్కొన్న అంశాలు చాలా ముఖ్యమైనవి. 

R.E.M Wheeler (1947) కర్నాటకలోని బ్రహ్మగిరి, చంద్రవల్లి ప్రాంతాలలో 
రాతియుగ- సంస్కృతి అనే అంశంపైన పరిశోధన చేశారు. 1954 లో బి.కే.థాపర్‌ 
దక్షిణ డెక్కన్‌లో రాతియుగ జీవనం మీద పరిశోధనా పత్రం సమర్పించారు. 


తెలుగే ప్రాలీకీం ae | (| 


తెలుగునేల మీద రాతియుగంనాటి జీవనస్థితిని విశ్లేషిస్తూ, అనేక పరిశోధనలు 
సాగాయి. వేముల గ్రామంలో ఒక రాతియుగం స్థావరం మీద ఎం.ఎల్‌.3. 
మూర్తి. (1974.. రేణిగుంట పైన ఎం.ఎల్‌.3. మూర్తి (1970), గిద్దలూరు 
పైన 62౧౧1266 LA and MC Burkitt (1934), నల్లమల-ఎర్రమల 
ప్రాంతాలపైన ఎన్‌ ఐజాక్‌ (1960), కడవ స్థావరాలపైన కె.టి.రెడ్డి వి.నుదర్శన్‌ 
(1978), కె థ్రీనివానులు (1985) పాలేరులోయ పైన వి.వి.ఎం.రావ్ర (1981) 
ఎర్రగొండపాలెంపైన హెచ్‌.డి.సంకాలియా (1974), చిలకపాడు, దిగువ 

ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చిన విశేషాలు డెక్కన్‌పీఠభూమిలో తెలుగువారు 
నిర్మించుకున్న నాగరకతావైభవానికి అద్దం పడుతున్నాయి. 

సర్‌ జాన్‌ ఇవాన్స్‌ అనే పరిశోధకుడు " సైన్స్‌ ఆఫ్‌ మాన్‌ " జర్నల్‌లో (1901) 
మొట్టమొదటిసారిగా ఒక అద్భుత (ప్రతిపాదన చేశాడు. 50400610 India was 
probably the cradle of the human [166 దక్షిణభారతదేశం బహుశా 
తొలి మానవ నాగరకతకు పుట్టినిల్లు అనేది ఆయన ప్రతిపాదన.దీనిని కృష్ణాగోదావరీ 
తుంగభద్ర నాగరకత అనికూడా వ్యవహరిస్తూ ఉంటారు. 

వేదభూమిగా చెప్పబడిన ఆర్యామ్తాన్ని కాదని, సుమేరియన్‌ ఈజిష్టియన్‌ ఇండస్‌ 
నాగరకతలను కాదని -ఇవాన్స్‌గారు ఆ రోజుల్లో దక్షిణ భారత దేశంలో బ్రహ్మాండమైన 
నాగరకత ఉందనటం పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. 

రామాయణగాథలో దండకారణ్య వర్ణనని బట్టి దక్షిణ భారత దేశం అంతా 
అడవ్రలమయం అని, అక్కడక్కడా ఆటవిక జాతుల వారు మాత్రమే ఉండేవారనీ, 
ఉత్తరభారతదేశం నుంచి ఆర్యులు వచ్చి ఇక్కడ వారికి నాగరకత నేర్పించారనీ మనలో 
బలంగా నాటుకు పోయిన అభిప్రాయాలకు ఇది పూర్తిగా భిన్నమైంది. 

సర్‌ జాన్‌ఇవాన్స్‌ ఇంతటితో ఆగలేదు. మరో అద్భుత విషయాన్ని కూడా 
ప్రతిపాదించాడు. .... INVEstIgations in relation to race show 
it to be possible that, southern India was once the 


passageground by which the ancient progenitors of 
Northern and mediteranian races proceded to the parts 


of the globe which they now inhabit.” జాతుల పరంగా జరిగిన 
సంబంధించిన జాతులు, మరియు మెడిటరేనియన్‌ జాతుల మూల పురుషులు కలిసి 


న ల క జన స్టూర్దేకటట్‌ 


నివసించే వాళ్ళు. వీళ్ళు దక్షిణభారతదేశం నుంచి ప్రపంచం అంతా విస్తరించి ఎక్కడికక్కడ 
స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు- ఇదీ ఇవాన్స్‌గారి విశ్లేషణ. 

దీన్చిబట్టి రాతియగాల కాలంలో దక్షిణ భారతదోంలో బెళ్ర్రతోదు నాగాల 
ఉందున్సీ అది నింథునాగలకత తూ నుమేరియన్‌ నాగరకళతస్తా శూర్చుం నాటిదని 
నుష్టంగా తోలుతోందీ. దీన్నీ తొలి నాగరకత లేదా దక్షోణ భారత నాగలకతగా తనం 
వీల్చుకునో్లితో ఆ (జలు ఎమానో (వళ్ళ్లకు జవాబు వెదోపని ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్‌ లోని ఏలేశ్వరంలో రాతియుగపు స్థామాలపైన పరిశోధన చేసిన 
పి.సి.గుప్తా. వ్రతావ్‌ సిహెచ్‌ దత్తా వరిశోధకులు.“HUMan remains 
excavated from megaliths at yelleswaram (A.P-1962)"అనే 
అంశంపై నమర్పించిన పరిశోధనా పత్రంలో చేసిన విశ్లేషణను పరిశీలించండి... 

The megalithic builders have been recognized as 
the primary speakers of Dravidian Languages, and as an 
extra- vagent guests... the map of the Dravidian 
languages with their North Western outlier BRAHUI has 


been campared with in the distribution of megalithic 
cists with their little known but sufficiently definitive 


North Western groups - * అని! 
నాగరకతను సంతరించుకున్న వానన్రల సంస్కృతి-మేషాలు ఎక్కువా నియోలితిక్‌ 
(కొత్తరాతి) యుగంలో కన్పిస్తాయి. దాని పరిపక్వదశ మెగాలితిక్‌యుగం. 


అఆంధ్రమ్రదేళ్‌, కర్నూలు జిల్లా కువ్‌గల్‌లో కనిపించిన రాతియుగంనాటి స్థావరం 


FEM, Yr Rone N MO NNER eB |} 7 


ఒక్మ్టోబొంతంలో ఈ రాతి యగ వరివక్తుదళ ఒక్చోతాలంలో ఒకోరకంగా 
ఉంది. ఆయా జాతులు ఇతర్‌ జాతులలో నంన్లూ నంలీశళూసొవాబర్వాల ద్వారా 
నయపార్థించదల్లు డవ్పుడి మిద్రానవే ఈ వరివక్టుతవ కాడువాభ్రతంది. ్రవంచంలో 
ఏ జాతీ ఒంటరిగా అభివ్రుద్ధి బెందలేదనోది ఇందుకే. 
రాతియుగ నిర్మాతలు దక్షిణభారతదేశంలో ద్రావిడ భాషాకుటుంబీకులేనని ఈ 
ఇద్దరు పరిశోధకులు తేల్సి చెప్పారు. మొదట తేలవలసిన అంశం ఇదే ! 
దక్షిణాదికి తరుమబడిన వారు ద్రావిడులయ్యారని సంస్కృత భాషా పండితులు 
చెప్పింది కట్టుకథేనని పూర్వద్రావిడులు దక్షిణభారతదేశంలో స్థానికులేననీ ఈ నిరూపణలు 
తేటతెల్లం చేస్తున్నాయి. 
అలెగ్జాండర్‌ కొండ్రటోవ్‌ అనే పరిశోధకుడు బ్రావిడభావలు దిక్లేణాది సంది 
ఉత్తరాదికి ప్వాన్తీ బెందాయి. తాన్సి డత్తరాది నంబి దక్షేడాదికీ రాలేడు - అని 
పేర్కొన్నాడు. 
ఒక అద్భుతమైన ఊహ ఏమంటే, ధ్రావిడభాషలు డత్తరాదికీ అలాగే వల్చిమ 
దిశూ ఇతర ఆనీయా ఆధికాఖండాలటా ప్వావనం బెందినో మార్గాన్చి నిడూవిన్తూ, 
ఒకో గీతని గీనినట్లయిత్తో దక్షణ భారహో దోశం సంబి ఇరాన్‌ దాకా ఒకే తరహో జయో 
వవ ఆ గీత వెందిడే కన్ఫిన్తుంది. దాక్షీణాత్ప భావలు-ఆచ్హనిస్తాన్‌ ఇరాన్‌లలోని 
(బావుయి భావతో నవా ఈ వ్యావసంలో మనవ (వయుఖంగా కనివీస్తాయని 
పి.సి.గుప్తా, ప్రతాప్‌ దత్త పరిశోధకులు పేర్కొన్నారు. 
బి.కె.థాపర్‌ తన “BIbliographyof IndianMegaliths” అనే వ్యానంలో 
ఈ విషయాన్ని ప్రముఖంగా పేర్కొన్నాడు. భాషా చారిత్రక పరిశోధనలకు ఈ అంశం 
చాలాముఖ్యమైంది.( దిక్వార్టర్లీ జర్నల్‌ ఆఫ్‌ మిథిక్‌ సొసైటీ ఏప్రియల్‌ 1970). 
దక్షిణభారతీయుల జీవన వ్యవస్థ వారి భాష వారి సంస్కృతి, ఇరాన్‌ దాకా 
వ్యాపించాయని ఈ మహామహులు సోపపత్తికంగా నిరూపించారు. ఇందులో 
తెలుగు వారి పాత్రే ప్రముఖమైన అంశం. 
దక్షిణాది ప్రజలు నాగరకత వ్యాపకులనే నమ్మకాన్ని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు 
అసలు విషయంలోకి వద్దాం. 
1925లో టి.ఆర్‌. శేషయ్యంగార్‌ "ది ద్రవిడియన్‌ ఇండియా అనే గ్రంథాన్ని 
రూపొందించారు. ఈ గ్రంథంలో "ది మాన్యువల్‌ ఆభ్‌ అడ్బీనిష్ట్రషన్‌ ఆభ్‌ ద మద్రాస్‌ 
134) లాలా డా! జి.వి. పూర్ణచంద్‌ 


థైనీడెల్టి" పుస్తకాన్ని ఉటంకిస్తూ ఒక అద్భుత విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 
డా.సి.మక్లేన్స్‌ అనే బ్రిటిష్‌ అధికారి చేసిన మ్లోషణ ఇది- బర్మితవ అందని అత్పంత 
(్రైబీన కాలంలో వరత నాగరజ్షలైనవజులు బంగాళాఖాతం తీరంలో నిషింబాడ. 
వాళ్ళు నమన్త ద్రవంబాన్న బ్రభావితం చేయగల న్థీతిలోభుండో వాడు! ఆయనో 
ఎవ్లోషణని బట్టి ద్షోడాదిలో నాగరకత బంగాళాఖాతం తీరం మొబడో మ్యిరంబిందని 
యనం అర్థం చేసుకోవు. 

మళ్లేన్స్‌గారి నిరూవణల్ని ఎన్‌.మలయాండి కూడా ఉదహరించారు. 
నీంథు నాగరకతలోని లివులలో అధిక భాగం వురాతనో తెలుగు తమిళ 
లివ్రలను పోలి డస్నాయనోందుజు తగిన ఆధారాలున్నాయి. తెలుగు తమిళాలు 
నంన్య్య్రత భాష కసా వురాతసమైనవో అని గట్టగా బెవ్దువబ్భు.. ద్రావిడ 
భాషలు నంన్య్య్రతం కన్నా యుందున్లువి ఆ భాషలు భారత దోశం అంతా 
ఉతనాడు వ్యావ్తీ బెందినవి అనడం అతిళరూక్రి కాదు.” అని మలయాండీ 
పేర్కొన్నారు. 

ఈ నాగరక (ప్రజలు బంగాళాఖాతంలోని ప్రముఖ రేన్ర పట్టణాల ద్వారా 
ఎగుమతులు దిగుమతులు వ్యాపార లావాదేవీలను నిర్వహించారని, వారికి భాష 
సంస్కృతి, సొంత దేవతలు(మతము)వ్రన్నారని పరిశోధకులు భావిస్తున్నారు. 

బి.3.థావర్‌ గారి మాటల్లో చూడండా”![6 megalithic tombs of 


the Indian peninsula by their lavish iron equipment 
appropriate to the iron age, while those of Europe are 


assigned to the stone age(Neolithic)” 

ఈ మ్లోషణల ప్రకారం దక్షిణ భారత నాగరకతలో లోవాయుగంనడుస్తున్నప్పుడు 
యూరప్‌ తదితర ప్రాంతాలలో ఇంకా రాతియుగమే (Neolithic) నడుస్తోందని, 
అంటే, దక్షిణభారత నాగరకత ఒక అడుగు ముందే వుందని భావం. 

ఇప్పుడు మనకు కావలసింది నాగరకత అభివృద్ధి విషయంలో తెలుగు వారి 
పాత్ర ఎంత న్రన్నదనే విషయం మీద విశ్లేషణ. ఏనాడో 1925లో శేషయ్యంగార్‌ 
లాంటి ప్రముఖ పండితులు పేర్కొన్న విషయాల్ని పరిశోధకులు భూస్థాపితం చేసి, 
వాటిని ఆధారాలు లేని అంశాలుగా కొట్టిపారేసినా ఆధునికంగా మళ్ళీ ఆ అలనాటి 


సిద్ధాంతాలు ప్రాణం పోనుకొని వెలుగులోకి వచ్చాయి. ఆనాడు వాళ్ళు చేసిన విశ్లేషణకు 
OS i ce 


కొనసాగింపుగా కొత్త కోణాలు ఆవిష్కృతం :అవ్రతుండటంతో DISPROVED అన్నవే 
PROVE కావడం మొదలైనాయి. 

అలాంటి ఆధునిక పరిశోధనల్లో డాశూచ్‌.ఆర్‌ హాల్‌ అనే నుమేరాలజిన్ట్‌ రాసిన 
ది ప్థియంట్‌ పౌస్టరీ ఆభ్‌ ద నియర్‌ ఈశ్ణ్‌ గ్రంథం చాలా వేషాలను వెలుగులోకి 
తెచ్చింది. ఈ నిరూపణలు పరిశీలించండి. 

l.... that (Sumerian) civilization first arose in India 
and was associated probably with the primitive Dravidians 
ఆ (నువేరియన్‌) నాగరకత మెదయు భారత దోశంలోనే బారుభం అయ్యింది. బముశా 
అది భ్రూర్ల (్రాబడులకు నశందింధంబిశది తావ " 


2) ... the ethnic type of the Sumerians, 50 strongly 
marked in these statues and reliefs, was as different from 
those of the races which surrounded them as was their 
language from those of the semites, Aryans, or others, 


they were decidedly Indian type ...అక్కడ దొరికిన విగ్రహాలు, 
శిలాఫలకాలు ముద్రికలపైన కన్పించిన వ్యక్తుల రూపాలను పరిశీలించినపుడు, ఆ 
సుమేరియన్ల రూపరేఖా విలాసాలన్నీ కచ్చితంగా ఇండియన్‌ టైప్‌ గానే ఉన్నాయి. 
ఆనాటి సుమేరియన్లతో కలిసి జీవించిన ఇతర జాతులు సెమైట్స్‌, ఆర్యన్స్‌ వైరాల 
కన్నా వీరు భిన్నంగా కన్పిస్తారు. 

3) The face type of the average Indian of today is no. 
doubt much the same as that of his Dravidian race ancestors 
thousands of years ago...సగటు భారతీయుడి ముఖ కవళికలు 


నిస్సందేహంగా వేల సంవత్సరాల క్రితంనాటి పూర్వ ద్రావిడుల పోలికల్లోనే వుంటాయి. 


4) .... and it is to this Dravidian ethnic type of India 
that the ancient Sumerian bears most resemblance, so far. 
as we can Judge from his monuments. He was very like a 
southern Hindu of Deccan (who still speakes of Dravidian 


Languages) . ..ఈ ద్రావిడ భాషాకుటుంబీకులైన దక్షిణ భారతీయుల పోలికలు 
ఆ ప్రాచీన సుమేరియన్ల పోలికలకు చాలా దగ్గరగా కన్పిస్తున్నాయి అక్కడ దొరికిన 
పురావస్తు సంపద ఆధారంగా పరిశీలించినప్పుడు ఆనాటి నుమేరియన్‌లు కచ్చితంగా 


136 —_ డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


'ఈనాటి డెక్కన్‌లో(ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ప్రాంతాలు)నివసిస్తున్న పొందును లాగానే 
వుంటాడు. ద్రావిడ (తెలుగు) భాష మాట్లాడుతున్న ప్రజల్లా వుండేవారు ఆనాటి 
సుమేరియన్లు' 

డా. వాల్‌గారి మాటల్లో ఈ చివరి వాక్యం మనకు చాలా ముఖ్యమైంది. 
తెలివాహ నది ఒడ్డున అంధకపురంలో తొలి తెలుగు రాజధాని ఏర్పడిందని సిరివణిజ 
జాతక గ్రంథంలో చెప్పిన అంశానికి, కృష్ణా గోదావరి, తుంగభద్రా పరీవాహక (ప్రాంతమైన 
డెక్కన్‌లో మొదటి నాగరక మానన్రడు నివసించాడని డా.వాల్‌ పేర్కొన్న అంశానికీ 
చాలా దగ్గర సంబంధం శ్రంది. కృష్ణా, గోదావరి, తుంగభద్రా పరీవాహక ప్రదేశం 
మూల ద్రావిడుల నివాస స్థలం... ఇక్కడినించే ఇరాన్‌కు, సుమేరియాకూ సంబంధాలు 
నడిచాయి. ఈ పరిశీలనాంశాలకు కొనమెరపు అనదగింది డా. హాల్‌గారు తేల్చిచెప్పిన 
ఒకే ఒక అంశం- Sumerians might be a branch of the Indian 
Dravidians నువేరియత్ర ఇండియన్‌ ద్రబిడియ్య్లలో ఒక శాఖకావబునని ఆయన 
పేర్కొన్నారు. 

బ్రావుయీ భాష ఆస్టనిస్థాన్‌ దక్షిణ పాకిస్తాన్‌ ఇరాన్‌ లలో బాగా వ్యాప్తిలోఉందేది. 
ఇది డెక్కన్‌ నుంచి సుమేరియాకు మో దారిలో ఒక ముఖ్య కూడలిగా ఉండేదని 
పరిశోధకులు భావిస్తారు. 

నుమేరియన్‌ నాగరకత తొలి నాగరకత అని చాలా మంది పండితుల విశ్వాసం. 
కానీ, ఆఫ్రికన్‌ సహారా నాగరకతని కనుగొన్న తర్వాత, అందులో ద్రావిడ భాషా 
రూపాలు అనేకం ఉన్నాయనే అన్వేషణ మొదలయ్యాక సుమేరియన్‌ నాగరకతకు 
ఆధారభూతాలయిన ఇతర ప్రాచీన నాగరకతల గురించిన ఆలోచన మొదలయ్యింది. 

ద్రావిడ భాషా రూపాలు ఎక్కడ కనిపించినా వాటిలో ఎక్కువ పదాలు మన 
తెలుగు భాషా రూపాలకు దగ్గరగా ఉండుుం సహజం. ఆనాటి పూర్వ ద్రావిడ భాష 
ఎలా ఉండేదని అడిగితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాషకు చాలా 
దగ్గరగా ఉంటుందని గట్టిగా చెప్పవచ్చు. 

ప్రొఫెనర్‌ L.A.Waddell నుమేరియన్‌ భాషను ఆర్య భాషా కుటుంబానికి 
చెందినదిగా భావించాడు. The Makers of Civilization గ్రంథంలో ఈజిన్ట్‌ 
బాబిలోనియన్‌, సుమేరియన్‌ రాజవంకీకుల చరిత్రలు భారతీయుల పురాణాలలోను, 
ఇతివాసాలలోనూ నిక్షిప్తమై ఉన్న వైనాన్ని వెలుగులోకి తెచ్చాడు. 


తెలుగే ప్రాచీనం 137 


"The new keys, which have unlocked for us the 
hitherto sealed doors of the inscriptions that enshrine 
this lost history of the past, are chiefly those that | found 
embedded in the Official king-lists and Chronicles of 
the early Aryans - that is the tall, fair and long headed 
race of Huxley, now usually called Nordic. through its 
purer elements now being located mostly in Northwestern 
Europe, including especially the British Isles and Scandivian 
and to which belonged the classic greeks, patrician 
Romans, Medo-persians, Hittites, early Phoenicians, the 
ancient Hindus, the Goths and Old Rhine and Danube 


tribes, ancient Britons, normans and Anglo Saxons". 

ఇదే క్రమంలో Waddell 1927లో A Sumer-Aryan Dictionaryd 
రూపొందించాడు . సుమేరియన్‌ పదాలు ఎన్నింటినో ఒకచోట చేర్చి వాటికి ఇంగ్లీష్‌ 
అర్ధాన్ని, సమానమైన సంస్కృతార్థాన్ని అందించే ప్రయత్నం చేశాడు. 

నిజానికి ఇది గొప్ప ప్రయత్నం. కానీ, ప్రొఫెనర్‌ వాడేల్‌ ఈ పరిశీలనలో ద్రావిడ 
భాషా రూపాలను పరిగణనలోకి తీసుకోక పోవడం వలన గొప్ప పరిశోధనాంశాన్ని 
ఆయన కోల్పోయినట్లయ్యింది. ప్రొఫెనర్‌ L.A.Waddell తన డిక్షనరీలో 
సంస్కృతార్థాలను మాత్రమే ఇచ్చాడు. అయితే, అతికినట్లుగా అనేక (ద్రావిడ భాషా 
పదాలు సుమేరియన్‌ పదాలతో సరిపోలి ఉండటాన్ని అప్పట్లోనే అనేక మంది పరిశోధకులు 
గుర్తించారు కూడా. కానీ, చరిత్రకారులలో కొందరిలో ఉన్న ఆర్య భాషాభిమానం ఈ 
పరిశోధకుల నోళ్ళు నొక్కేసిందని అనిపిస్తోంది. 

1929లో "మిథిక్‌ సొసైటీ " జర్నల్‌లో ఆర్‌ యస్‌ వైద్యనాధ అయ్యర్‌ 5UMer0 
Dravidiyan and Hittite Aryan origin అనే వ్యాసంలో (దవిడియన్ల 
నుంచి సుమేరియన్లు, హిట్టయిట్లనుంచి ఆర్యన్లు ర్హూపొందినట్లు నిరూపించే ప్రయత్నం 
చేశాడు. ; 

1932"మిథిక్‌ సొసైటీ" జర్నల్‌లో "సుమేరియో ద్రవిడియన్‌ ఎఫినిటీస్‌' పేరుతో 
ఎ.ఎస్‌ త్యాగరాజు అనే తెలుగు పరిశోధకుడు అనేక సుమేరియా పదాలు ఇప్పటికీ 
తెలుగులో సజీవంగా ఉన్నాయని నిరూపిస్తూ మొదటిసారిగా ఒక వ్యాసం ప్రచురించాడు. 
కానీ, మన పరిశోధకులెవరూ వీటి ఊసు ఏనాడూ ఎత్తిన దాఖలాలు లేను. 


138 -- డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


యల్‌ వి రామస్వామి అయ్యర్‌ 1929లోనే కొన్ని సుమేరియా పదాలను 
తెలుగు పదాలతో వునర్నిర్మించే ప్రయత్నం చేశాడు. ౪/0౧ A. Clemans 
Schoeners అనే జెర్మన్‌ పరిశోధకుడి వ్లోషణలను ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు 
పేర్కొన్నాడు. ఈ ఉదాహరణలు గమనించండి. 

1. "ar" (plough, bond uplift): "అర్‌' అనే ఈ నుమేరియన్‌ పదం 
వ్యవసాయానికి సంబంధించినది. నాగలి దీని అర్ధం. తెలుగులో అరక (దున్నడానికి 
సిద్ధంగా ఉన్న నాగలి) అనే తెలుగు పదం దీనికి ఎంతో దగ్గరగా కనిపిస్తుంది. 
తమిళంలోను, తెలుగులో కూడా " ఏరు " అంటే ఎద్దులు కట్టిన నాగలి అనే. ఏరువాక 
అనే చక్కని తెలుగు పదం ఈ ఏరులోంచే ఏర్పడింది. ఇది కూడా సుమేరియన్‌ అర్‌ 
రూపానికి దగ్గరగా ఉన్న పదమే. 

2.సార్గ్‌ అనే ప్రభువ్ర అక్కాడ్‌ చక్రవర్తి. క్రీ.పూ.2800నాటివాడు. నుమేరియన్ల 
నుంచి అక్కాడియన్లు నాగరకతని స్వీకరించారు. ఈ సార్గన్‌ ప్రభువు నగర చక్రవర్తి 
పేరుతో మన ఇతివాసాలలో కనిపిస్తాడు. రామస్వామి అయ్యర్‌ ఈ సార్లన్‌ ప్రభువు 
పేరుని తెలుగు పదాలతో ఇలా పోషించాడు: 

సరి - "straight" (సరి అయిన) 

కొన - "highest of the high" (చక్రవర్తి 

"సరికొన'(సరిఅయిన చక్రవర్తి) అనే తెలుగు పదమే సార్గన్‌ అయ్యిందనేది ఆయన 
నిరూపణ. 

3. చిన్నర్‌- సుమేరియాలో ఒక గ్రామం పేరు. 

చిన్న -అర్‌-చిన్న ఎరు అని దీని అర్థం; 

4. బాంబుర్‌-సుమేరియాలో ఇంకో గ్రామం పేరు 

పాము(0బు) --ఊరు-పామూరు, పాంబురు-నాగ పట్నం 

కృష్ణా జిల్లాలో పామర్రు అనే గ్రామం ఉంది. శాసనాలలో ఇది పాంబగర్రుగా 
కనిపిస్తుంది. ఇది సుమేరియన్‌ బాంబుర్‌ లాంటి గ్రామ నామమే. 

ఇవన్నీ 70-80 ఏళ్ళనాడే పరిశోధకులు చేసిన విశ్లేషణలు. వీటిని తెలుగు 
పండితులు ఎలా విస్మరించగలిగారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాఫెనర్‌ 
L.A.Waddell తన Sumer- Aryan Dictionaryలో ఇచ్చిన సుమేరియన్‌ 
పదాలకు బాగా దగ్గరగా ఉన్న కొన్ని తెలుగు పదాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను. 
hs క 


సుమేరియన్‌ పదాలు ఆంగ్ల పదాలు 


aba 

ad, at, adda 
aka 

ala, alal 
ame, eme 
ar, ara 

bad, bat 
bad, bat 
bir 

bur, bu, burn 
dab, dib 
dara, daru 
dim, 

dim 
dim,dimma 
dirig 

du 

dur 

edit, etin 
elim, ilim 
er, eri, uru 
firiq, piriq 


AO) ——————— నన పవనాలను 


off, after, behind 


father, mother 
cry, howl, pain 
all, full, totality 


తెలుగు పదాలు, 


ఆవల, అవతల 

(ఉదా- ఆవల ఎల్లుండి) 
అత్త 

అకటా. అయ్యో 

ఎల్ల (everything) ఎల్లరు 


mother, love grace అమ్మ 
plough, bond upliftఅరక 
stave, wooden tool బద్ద 


strike, destroy, kill 


బాదు 


break,tear, tent off విరుచు 


worm, serpent, 
dwelling, surround 
fetter, vand, net 
pillar, post, bar 
overwhelm,crush 
down, 


weak in body 

and mind 

bend, bow down, 
go, come 

prince, king, lofty 
plain, field, desert 


పురుగు 

దిబ్బ 

దారము 

దిమ్మ 

దిమ్మిస- నేలచదును, 
దిమ్మెస- నేలచదును చేయు 
సాధనం 

దిమ్మరి, దిమ్మ(తెలివి, 
దిబ్బ, భ్రమము, వర్గము) 
తిరుగు 

దూకు 

దురును, దొర 

ఎడారి 


ram, leader of the herd ఏలు, ఏలుబడి 


fortified city 
frightful, kill, grief 


ఊరు 
పిరికి 


డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


సుమేరియన్‌, అక్కాడియన్‌, బాబిలనియన్‌, ఈజిష్టియన్‌ రాజవంశాల చరిత్రలు 
రకరకాల కథలుగా మన పురాణేతివాసాలలో రికార్హయి ఉన్న మాట నిజం. కానీ, బౌద్ధ 
జాతక కథలలోను, ఇతర జైన సాహిత్యంలోను అనేక చారిత్రకాంశలకు మూలాలు 
ఉన్నాయి. _ పురాణేతిహాసాలను మాత్రమే భారతీయ సంస్కృతిగా భవించి, జైన 
బౌద్ధాలను విస్మరించడం వలన ముఖ్యంగా తెలుగు వారి చరిత్రాకు సంబంధించిన 
అంశాలను మనం కోల్పోవలసి వస్తోంది. 

బాబిలోన్‌ లో 2116464626 అనే ఏడంతస్టుల భవనం 300 అడుగుల ఎత్తయినది 
ఉంది. 'సత్త భుమక పాసార " శేరుతో బౌద్ధ జాతక కథలలో దాని ప్రస్తావన 
కనిపిస్తుంది. అంటే, బాబిలోనియాతో భరతీయులకు గల సంబంధాలకు ఇది 
సాక్ష్యం. 

ఇలాగే సుప్పరక జాతక కథ (పాళీనెం. 463) లో ఆనాటి నావికుల పేర్లు 
కొన్ని తెలుస్తాయి. ఖరమల, అగిమల, దధిమల, కూనమల, నలమల, వలభముఖ... 
ఈ నావికులు ఒక బృందంగా బయల్దేరి, ఆఫ్రికా, అరేబియా, బాబిలోనియా, ప్రాంతాలను 
సందర్శించినట్లు ఈ జాతక కథలో ఉంది. భయంకరమైన జలప్రళయంలో వీరి నావా 
చిక్కుకున్నప్పుడు, సుప్పరకుడు తాను అంధుడేనప్పటికి తన అనుభవంతో నావను 
సురక్షితంగా భరుకుచ్చ తీరానికి చేరుస్తాడు. ఈ నుప్పరక పేరు శూర్పణఖ అనై 
పేరుకు దగ్గరగా ఉంది. నిస్సందేహంగా ఇది డెక్కన్‌ ద్రావిడ సంస్కృతికి సంబంధించిన 
కథే అయి ఉండాలి. 

అలాగే బావేరు జాతక కథ (పాళీ నెం. 330) బాబిలోనియా(బావేరులో 
వ్యాపార విశేషాలను తెలియ చేస్తుంది. కాకుల్ని తీసుకు వెళ్లి వాటిని నెమళ్ళుగా 
నమ్మించి అమ్మడం లాంటి వ్యాపార చిట్కాలు ఇందులో కనిపిస్తాయి. 

ఇలా మెడిటరేనియన్‌ ప్రాంతంతో నడిచిన వ్యాపార సంబంధాలకు ఎన్నో 
సాక్ష్యాలు ఉన్నప్పటికీ, పురావస్తు పరంగా, అక్కడ మిగిలి ఉన్న బలమైన సాక్ష్యం ఒక 
చిన్న టేకు ముక్క మాత్రమే. ఈ టేకుముక్క మలబారు తీరానికి చేందినది కావచ్చునని 
పరిశోధకులు భావించారు. కానీ, ఆ ఘనతని కూడా కేరళకు దక్కనీకుండా, అప్పటి 
మలబారు తమిళ రాజ్యంగానే ఉందని దబాయించి, ఇది తమిళ టేకు ముక్కేనని 
తమిళులు రాసుకొంటున్నారు. 


క క [Ja 


ఇంకో ముఖ్య విషయాం ఉంది. ఆనాటి మమ్మీ శవాలను భారత దేశం నుంచి 
తెప్పించిన నూలు వస్త్రంతో (muslin) చుట్టి ఉంచే వాళ్లని బాబిలోనియాలో 
దొరికిన ఒక రికార్డు చెప్తోంది. ఈ మజ్లిన్‌ నూలు బట్టని సింధ్‌ అని పిలిచేవాళ్ళట.సింధ్‌ 
అనగానే, సహజంగా పరిశోధకుల దృష్టి సింధు నాగరికత వైపు వెళ్ళింది. సింధు నగరాల 
నుంచి ఎగుమతి అయిన వస్తా న్ని ఇందుకు ఉపయోగించేవారని భావించారు.. 

జి. బొన్నికోవ్‌ రూపొందించిన ద్రవిడియన్‌ ఎటిమాలజీ గ్రంథంలో Central 
proto 6/౫/1612%0(యధ్దు ద్రావిడ వశూర్చు రూవం 5606 అంటేవస్త్రం అని 
అర్థం ఉంది. ఈ మధ్య ద్రావిడ పూర్వ రూపం లోంచే తెలుగు భాష విడివడిందని 
భాషా పరిశోధకులు చెప్తారు. 

central proto dravidian: send -cloth 

central proto dravidian: send -r 

central proto dravidian: send -r 


ఈ సెంద్‌ రూపం బహుశా పూర్వ ముఃడా భాషలోంచి అరువు తెచ్చుకున్నది 
కావచ్చని కుడా బొన్నికోవ్‌ పేర్కొన్నాడు. 

సెంద్‌ రూపం తెలుగు భాషలో చఃదురు అనై పదంగా మార్పునొందింది. ఎర్రని 
వస్త్రం అని దీనికి అర్థం. కావి, కావిపుట్టము, తోపు, చందురు కావి, బొమ్మంచులు - 
ఇవన్నీ ఎర్రని వస్త్రానికి పేర్లుగా తెలుగులో స్థిర పడ్డాయి. సంస్కృతాంధ్ర పదార్దవంలో 
దిని వివరాలున్నాయి. ఈ సెంద్‌ అనే పూర్వ ద్రావిడ పదమే సుమేరియాలో సింద్‌ గా 
వ్యాప్తిలో ఉండి ఉంటుందని ఈ నిరూపణ తెలియ చేస్తోంది. 

సుమేరియా నాగరకత, పూర్వ ద్రావిడ నాగరకతలు పరస్పర ఆశయ ఆశ్రయీ 
భావంతో ఉండేవని కూడా అర్ధం అవుతోంది. అంతేకాదు, సమీప వర్తిత్వం, లైదా 
సమీపత్వం ఇందుకు కారణం కావచ్చని కూడా అవగతం అవుతోంది. అ నాటి 
పూర్వ ద్రావిడ పదాలు సుమేరియన్‌ పదాలు ఈనాటికీ తెలుగులో సజీవంగా ఉన్నాయని 
చెప్పడమే ఈ పరిశీలన లక్ష్యం. తెలుగునేల వేదికగా సుమేరియాతో సంబంధాలు 
నడిచాయన్నది స్పష్టం 


న NEN శు వన్స్‌ స్లూద్రత్రత్రత్స్‌ 


రాతి యగంలో తెలుశవారి సైైజ్వం 


సుమేరియాలోనూ, ఆఫ్రికాలోనూ ప్రాచీన ఇరాన్‌లోనూ అనేక ద్రావిడభాషా 
పదాలు కనిపిస్తోంటే పరిశోధకులలో కొత్త ఉత్సాహం మొలకలెత్తింది. 

1960-70లలో ఇలాంటి విషయాలను విలువలేనిగా పరిగణించి పక్కన 
పెట్టినా, 2000వ సంవత్సరం తరువాత కొత్తగా అందుబాటులోకి వచ్చిన సిద్ధాంతాలు 
వాటికి మళ్ళీ ప్రాణంపోశాయి. ఈ కొత్త సిద్ధాంతాలలో పేర్కొనదగిన ముఖ్య అంశం 
రాతి యుగంలో ప్రోటో తెలుగు మాటజ్లాడిన ప్రజలు నిర్వహించిన ప్రముఖ పాత్ర. 

తన ప్రతిబింబాన్ని చూసుకోగలిగినంత గొప్పగా మిర్రర్‌ పాలిష్‌ పట్టిన రాళ్ళు 
చెక్కలతో నిర్మించిన మయనభా మందిరంలో దుర్యోధనుడు భంగపడిన కథ మనందరికీ 
తెల్సినదే, అంత గొప్పగా రాళ్ళనూ, చెక్కలనూ పాలిష్‌ పట్టే విద్య ఆ నాటికే తెలుగు 
ప్రజలక్కూడా కరతలామలకమేనని తెలుస్తోంది. 

అలా పాలిష్‌ పట్టిన వస్తువులతో పాటు, పాలిషింగ్‌కు ఉపయోగించిన పని 
ముట్లను కూడా కాంగ్రా జిల్లాలోని రోర్‌ వద్ద శ్రీ జి.సి.మహాపాత్రో కనుగొన్నారు. 
అవి, క్రీ.పూ.3000 నాటివి కావచ్చని ఆయన అభిప్రాయ పడ్డాడు. సరిగ్గా అలాంటి 
పనిముట్లే ఖజకిస్తాన్‌లోనూ కనుగొన్నట్లు ఓక్లాదికోష్‌ రానోవ్‌ మొదలైన వారు ప్రకటించారు. 

ఫెయిర్‌ సర్వీస్‌ అనే శాస్త్రవేత్తకు ఆప్టనిస్తాన్‌లో కొన్ని రాతి పనిముట్లు 
దొరికాయి.ఎఫ్‌ జారిగ్‌ ఆర్‌-నూచ్‌ మెడో కలిసి, బెలూచిస్తాన్‌లో బోలాన్‌ నది పక్కన 
మెహర్‌ఘర్‌లో జరిపిన తవ్వకాలలో ఇలాంటి రాతి పనిముట్లు క్రీ.పూ.5000 ఏళ్ళ 
నాటివి దొరికినట్లు పేర్కొన్నారు. 


తెలుగే ప్రాచీనం 143 


2 తెలుగునాట వండిన గోలు 


నిజానికి, నియోలితిక్‌ యుగం భారత దేశంలో 20 వేల ఏళ్ళ క్రితమే 
మొదలయ్యింది. దేశం వ్యాప్తంగా వన్న నదుల వెంబడి జీవరాసి విస్తరించ సాగింది. 
10,000 ఏళ్ళ క్రితమే వరి, జొన్న లాంటి ధాన్యాలను వండుకుని తిన్నారు. 


పూర్వద్రావిడులు దక్షిణ ఆసియాలోకి ఇరాన్‌ ఎగువ ప్రాంతాలలోంచి వచ్చారని 
వాళ్ళకు గోదుమలు తెలియవని. అందుకని వాళ్ళ భాషలో గోదుమలకు వేరే పేరు 
లేదని, సంస్కృత "గోధుమ" పదాన్నే వాళ్ళు వాడుకొంటున్నారని పరిశీలకులు భావిస్తూ 
వచ్చారు. కానీ, క్రీ.పూ.1900 నాటికే కృష్ణానది వెంబడి వన్న పంట భూముల్లో 
గోదుమలు యవలు, (బార్లీ) పండించారని పరిశీలకులు చెప్తున్నారు. 

'గోదుమ' పదం ద్రావిడ పదమే ! ద్రావిడ భాషలో గోది అంటే లేత ఎరుపు 

రంగు. 'ఉమ్‌' అంటే ధాన్యం.'ఉమ్‌' చేయడంఅంటే, వడ్డుదంచి ధాన్యాన్ని వేరు చేయడం. 

తెలుగులో ఉమలు అంటే ధాన్యమే ! గోద్‌-ఉమ -గోదుమ ఎర్రరంగు ధాన్యం 
అని ! ఇది చక్కని తెలుగుపదం తెలుగువారికి గోదుమలు అనాదిగా తెలును. సంస్కృత 
పండితులు ఈ 'గోదుమ' పదానికి 'వత్తు' చేర్చి వాటిని గోధుమలని పిలవడం మొదలు 
పెట్టారు. 

మూలద్రావిడ రూపం 'కోడ్‌' లోంచి "కుడు" (తినడం)అనే తెలుగు పదం ఏర్పడింది. 
'కుడి చేయి' అంటే అన్నం తినే చెయ్యి అని! 'కుడి ముట్టు" అంటే అన్నం తినే 
కంచం. మనం కుడిచేది కాబట్టి కూడు అయ్యింది. తమిళభాషలో ఈ 'కోడ్‌ " 
మూల ద్రావిడ రూపం కోట్‌, కోటి గా మారింది. 

తొలి సంగమ సాహిత్యంలో కో-తుంపాయ్‌ అనే ప్రయోగం వుందనీ, అదే 
"కోటిగా" మారిందనీ మైకేల్‌ విజ్జెల్‌ అనే పరిశోధకుడు పేర్కొన్నాడు. దీనినిబట్టి 
చూసినా కోది (లేదా) గోది+-ఉమ్‌- కోదుమ లేదా గోదుమ అవుతుంది. అంటే 
కూటిగింజలన్నమాట ! 

గోదుమ అనే పదం వివిధ జాతులతో ఎలా వ్యాప్తిచెందిదో మైకేల్‌ విజ్జైల్‌ చేసిన 
విశ్లేషణలో గమనించండి 


A] న మ టన వూరింది 


ప్రాచీన ఈజిప్ట్‌  - క్రాండ్‌ 
ప్రాచీన పొట్టయిట్‌ - కాంట్‌ 
ప్రాచీనసైమైట్‌  - వా-అంట్‌ 
ప్రాచీన ఉత్తర ఇరాన్‌- గంట్‌-ఉమ్‌ 


ఉత్తర ఇరాన్‌ - గంట్‌ ఉమ్‌ 
పర్షియన్‌ ,- గండ్‌ ఉమ్‌ 
బెలూచిస్తాన్‌ - గండ్‌ ఉమ్‌ 


సంస్కృత భాష _- గోద్‌ +ఉమ్‌ (గోదుమ) 

ఈ రకమైన మ్లోషణని పరిశీలించినప్పుడు ఆనాటి జాతుల వ్యాపనాన్ని సంస్కృతి 
వ్యాపనాన్ని భాషావ్యాపనాన్ని కొంతమేర అర్థం చేసుకోమానికి అమాశు కలుగుతుంది.. 

ఇతర థావల నంవర్శుంలోనో ఎవ్రుటికప్టుడు భావలు అభివుద్ధిని సాధిన్తూ 
కొత్త థాపొలయ నంతరెంచుకొంటూ శ్రంటాయి. 

అనేక యగాలలో ఎ౨ఐధ దశలలో భావలు పొందిన వరిణామాలవ ఎఐిధ 
(పొంతాలలో కన్పించే మాండలికళోూలే స్మాళ్టుంగా కన్చిస్తాయి. మాండలికాలు కొత్త 
డూబాన్నీ నంతరెంచవన్లు భావన నిన్లుటి నజ డూపొలు వాముననోది అందుకో / 

అప్రతిహతంగా నాగరకతా వ్యాప్తిలో ముందుకు దూనుకుపోతున్న దక్కన్‌ 
నియోలితిక్‌ ప్రజలకు సింధునగరాలలో ఆర్యులతో ఏర్పడిన సంబంధాల ప్రభామ 
ఇక్కడ దక్కన్‌ మీద కూడా ప్రసరించిందనూనికి క్రీ.పూ.1900 నాటికే గోదుమలు, 
యవలు (బార్లి) పంటలు తెలుగునేల మీద కన్పించడం సాక్ష్యం. ఇదంతా సంస్కృతి 
వ్యాపించే క్రమంలో ఒక భాగం- ఉత్తర భారత దేశంలోని ఆర్యులు పశుపోషణ 
నుంచి వ్యవసాయంలోకి మరలుతున్న సమయం అది. డెక్కన్‌లో ప్రజలు వ్యవసాయం, 
పశుపాలన రెండింటినీ నిర్వహిస్తూ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. 

పశుపాలన భారీగానే జరిగింది. పెద్దపెద్ద పశుశ్రల మందలుండేవి. వ్యవసాయం 
ఫలవంతంగా వ్రండేది. కాబట్టి మ్యభమ ఆర్థికహ్పఎస్ట నడిచింది ఆనాడు. ఎద్దులు 
ఎక్కువ. సింధు జాతి ఎద్దు మూపురాలతో పోల్చదగిన ఒంగోలు గిత్తలు ఈ నాటికీ 
మనకున్నాయి. సింధున్రల్లానే ఇక్కడా ఎర్ర మట్టి ఫలకాలూ ముద్రికలూ తయారు 
చేసుకున్న అలవాటు న్రండేది. వాటి మీద రకరకాల జంతువుల్ని ముద్రించుకున్నారు. 


145 


తెలుగే ప్రాచీనం 


కీ.పూ.2300-1900 మధ్య కాలంలో భారతదేశంలో చాలా చోట్ల ప్రకృతి 
వైపరీత్యాలు ఎక్కువగా సంభవించాయంటారు పరిశోధకులు.300 నుంచి 400 
సంవత్సరాలపాటు కరునవ్రకాటకాలు కరాళ నృత్యం చేశాయట. 

పంటలు దెబ్బతిన్నాయి. పంటలతో పాటు వ్యాపారాలూ దెబ్బతిన్నాయి. 

సింధునగూల పతనానికి ఇది ముఖ్యకారణం. కరువు వెంట కరున్రతో యావద్భారతదోం 
తల్లడిల్లిపోయి వుంటుంది. ఆ సమయంలో ఇక్కడి నించే బయటకు వలసలు జరిగి 
వ్రండాలి గానీ, బయట వారు చూస్తూచూస్తూ కరువు సీమలోకి రాలేరు కదా.... 

అంది వచ్చిన అవకాశంగా వెనువెంటనే వచ్చిన లోవాయగం " మొత్తం దక్షిణ 
భారతదేశ స్వరూప స్వభావాన్నే మార్చి పారేసింది. తెలుగు వాళ్ళు ఈ అవకాశాన్ని 
అంది పుచ్చుకుని ఎంతో ముందుకు దూనుకుపోగలిగారు.. 


ఈ ఐరన్‌ యగంలో తెలు వారి స్నాత 


దక్షిణ భారతదేశంలో కంచు యుగంలేదు. అడపాదడపా కంచు, రాగి మ్రు 
సరంజామా ఇక్కడా కన్పించినప్పటికీ కంచుపాత్రలు, కంచుబొమ్మలకు సింధునగూలలో 
వన్న ప్రాధాన్యత ఇక్కడ లేదు. వైదిక క్రతువల సమయంలో కంచు(లేదా)రాగి పాత్రల్ని 
ఉపయోగించూనికి కారణం ఉత్తూదివారికి కంచు రాగి లోహాలు మాత్రమే తెలుసు 
కాబట్టి 
తెలుగునేల మీద ఇనుప లోహా పరిశ్రమ విసృతంగా సాగింది. ఉత్తూదివారికి 
ఇనుము తక్కువ అందుబాటులో ఉండేది. ఆయుధాలు, వ్యవసాయ పనిముట్ల తయారీకి 
డెక్కన్‌ కేంద్ర స్థానం అయ్యింది. అది రాతియుగం చివర, ఇనుప యుగం తొలిభాగాల 
సంధి యుగం. 

ఈ యుగానికి చెందిన సంగనకల్లు - కుప్పగల్లు (బళ్ళారి, కర్నూలు జిల్లా 
ప్రాంతాలలోని) రాతియుగ స్థామాలను పుల్లర్‌ అనే పరిశోధకుడు (2003) ద్రావిడ 
భాషోత్తత్తి కొయగింవలు Dravidian linguistic continuity) అన్నాడు. 

తెలుగు నేలమీద నడిచిన లోవాయుగం ఆనాటి ప్రపంచానికి ఎన్నో విలువైన 
పనిముట్లను సమకూర్చగలిగింది. పలుగులు, గొడ్డళ్ళు, పారలు ఇక్కడి నుంచి 
ఎన్నో (ప్రాంతాలకు ఎగుమతులు అయినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. 


146 న డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


Intensive specialized Axe production supports the 
Nation that, southern Deccan Agricultural population 
were engaging in more intensive Trade activity at the 


end of deccan Neolithic period-అన్నారు- సంగనకల్లు కుప్పగల్లు 
స్థావరాలమీద అధ్యయనం చేసిన పరిశోధకులు. 

ఒకజాతి ప్రజల్ని రూపుమాపి ఇంకో జాతి వారు వచ్చిన దాఖలాలు ఏమీ 
తెలుగు నేల మీద కన్పించలేదని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. అంటే, దక్షిణాదికి 
తరుమబడినవారు ద్రావిడులు అనడం నిర్దేతుకం అన్నమాట. 


రండు రంగుల వుండు 


ఇనుప యుగానికి మెగాలితిక్‌ యుగం అని కూడా పేరుంది. ఈ పెద్దూతి 
యుగంలో ఇనుప పనిముట్లు మాత్రమే కాదు, కొత్త తరహా రెండు రంగుల కుండలు 
కూడా కన్పించాయి. 

ఈ కుండలకు లోపలి వైపు నల్లగా వండి బయటి భాగం ఎర్రగా ఉంటుంది. 
కుండ మూతి మాత్రం నల్లగానే వుంటుంది. ఇలాంటి కుండల్ని బ్లాక్‌ అండ్‌ రెడ్‌ వేర్‌ 
అంటారు. ఇది దక్షిణభారతదేశపు రాతి యుగానికి ప్రత్యేక లక్షణంగా పరిశీలకులు 
చెప్తారు. 

ఈ నిరూపణలు ప్రాచీన కాలం నాటి దక్షిణ దేశంలో తెలుగువారి నైపుణ్యతని 
స్వతంత్రతని చాటి చెప్తున్నాయి. 

ఒకే కుండకు లోపల్లిమై నలుపు, బైట్టవెపు ఎరుపు న్రండేలాగా కాల్చే నైప్రణ్యంలోనే 
ఇదంతా వ్రంది. కుండలను తయారు చేసి తలకిందులుగా కాల్చటం వలన మంట 
నేరుగా కుండ లోపలికి వెళ్ళి దాన్ని కాలుస్తుంది. అందువలన మూతి దగ్గూ, లోపలి 
భాగానా నల్లగా వ్రండేవి. 

అయితే, భాషాచారిత్రక కోణంలో ఒక ముఖ్య విషయాన్ని ఇక్కడ తప్పకుండా 
ప్రస్తావించాలి. ప్రసిద్ధ పరిశోధకుడు 'వి గోర్డాన్‌ ఛిల్దే 1954 లో సూ లైట్‌ ఆన్‌ ది 
మోక్ట్‌ పభ్థియంట్‌ ఈస్ట్‌ అనే గ్రంథంలో ఈ నలుపు ఎరుపు కుండల్ని కాల్చే విధానం 
క్రీ.పూ.4000 నాటికే ఈజిష్టలో అవలంభించారని పేర్కొన్నాడు. అంటే, ఆనాటికే 
పూర్వద్రావిడులకు ఈజిష్టుతో నత్సంబంధాలుండేవని అర్థం అవ్రతోంది. 


147 


తెలుగే ప్రాచీనం 


సరిగ్గా ఇలాంటి కుండలే, సింధునాగరకత తొలిభాగం అయిన కథియవార్‌ 
(గుజరాత్‌లో కూడా దొరికాయి. ఆ తర్వాతి కాలంలో పశ్చిమ భారత దేశంలోనూ, 
మధ్య భారత 'దేశులో కూడా కన్పించాయి. అంటే ఈజిష్ట్‌కో సహా నలుపు ఎరుపు కుండల్ని 
అందంగా కాల్చే విద్య డక్కన్‌ తదితర ప్రాంతాలకు వ్యాపించిందని అర్ధం అవ్రతోంది. 

ఈజిష్టియన్లకు పూర్వ ద్రావిడులు నేర్చినా, పూర్వ ద్రవిడులకు ఈజిష్టియన్‌లు 
నేర్పినా క్రీ.వూ.4000 నాటికే డెక్కన్‌తో ఆఫ్రికాకు సంబంధాలున్నాయనే విషయానికి 
ప్రాధాన్యాన్ని మనం ఇవ్వాలి. black & red ware showing maturity 
in technique and form suggest the intrusion of a perfect 
tradition-అన్నారు బి.కె థాపర్‌. 

డె్టనలో లోవయగు బొరుభ అయ్యే నాటికే తెలుగ భాషోత్తత్తి మెద్దలెంది. 
అంటో నింథునగరాల యలిదోలో (ప్రోబోతెలుగు (వజలు గణనీయమైన వ్యాతని 
నిర్గుపొంబినట్లు అర్థం బోనుకోబాలి. 


శీ విభూది వవులు 


తెలుగునాట కన్పించిన రాతి యుగాల నాటి స్థావరాలలో ఇంకో ప్రత్యేకమైన 
అంశం వంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో ఎక్కడ చూసినా పెద్దపెద్ద బూడిద 
కుప్పలు కన్పించాయిట. ఈ బూడిద చాలా ఎక్కువ ఉష్టోగ్రతని ఉపయోగించి 
కాల్చిందిగా కన్పిస్తోందని చెప్తున్నారు. 
మామూలుగా పిడకల్ని కాలిస్తే 700 డిగ్రి సెం.గ్రే. వరకు ఉష్ణోగ్రత వస్తుంది. 
అంత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కాల్చినట్లు ఈ బూడిద సాక్ష్యం ఇస్తోంది. దీన్ని 
బట్టి ఇది కావాలని తయారు చేసిందేగాని ప్రమాదవశాత్తూ తగలబడింది కాదని 
తేలింది. బహుశా శివారాధన కోసం విబూది స్తూపాలు కూడా ఈ బూడిద కుప్పల్లో 
వ్రండి వండవచ్చు. 
తెలుగు నేల మీద జీవించిన చాల్కోలితిక్‌ రాగి యుగం ప్రజలు 1200 డిగ్రి 
సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతని ఇచ్చి ముడి రాగిలోవాన్ని కరిగించి అందులోంచి స్వచ్చమైన 
రాగిని వేరు చేయగలిగారట. తెలుగునాట దొరికిన రాగి కన్నా సింధునాగరకతలో 
దొరికిన రాగి కొద్దిగా పచ్చగా వ్రంది. అంటే, అత్యధికంగా ఉష్ణోగ్రతను ఇవ్వగలిగే 


Fe) ———— నాల. క శమ, పరల 


నేర్పు సింధువ్రలకన్నా తెలుగు వారి దగ్గర ఎక్కువగా ఉండేదన్నమాట. దీనికి కారణం 
తెలుగు నాట ఇనుము వాడకం ఎక్కువగా ఉండడమే.- 

ఆర్కియోలాజికల్‌ డేటా ఆన్‌ మెటల్స్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా- అనే వ్యాసంలో 
డా.ఎ.వి.యన్‌.మూర్తి (మైనూరు యూనివర్శిటి ఏన్షియంట్‌ పొస్టరీ ఆర్కియాలజీ 
ప్రొఫెసర్‌) ఈ విషయాన్ని రాశారు. 

నిజానికి రాగి కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఇనుమును కరిగించడానికి కావాలి. 
1534 డిగ్రిసెం. మకూ కావాల్సి ఉంటుంది. రాగి మడి లోవాంలో కన్నా ఇనుములో 
మలినాలు ఎక్కువ. పైగా ఇనుమును కరిగించే విషయంలో మరింత జాగ్రత్త కూడా 
అవసరం అవుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువైతే ఇనుము బూడిదై పోతుందిట. 

తొలి దశలో మామూలు ఇనుముని మాత్రమే ఉత్పత్తి చేసినా క్రీ.పూ. 1000 
నాటికి అత్యధిక ఉష్టోగ్రతని అందించే ఉపాయాలు కనిపెట్టి నిర్మలమైన ఇనుమునిఉత్పత్తి 


కుప్‌గల్‌లో దొరికిన రాతియుగంనాటి బూడిద కువ 


చేయగలిగారు. క్రీ.పూ1000నించి (గ్రీకులు, రోమన్లతో సంబంధాలు పెరగడానికి ఈ 
ఉత్తమ ఇనుము ఎంతగానో తోడ్పడింది. 

ఇరాన్స్‌ బెలూచిస్తాన్‌ నుంచి డెక్కన్‌ లోవాయుగ ప్రజలు ఇనుమును కరిగించే 
టెక్నిక్స్‌ తెలుసుకున్నారని అల్లచిక్స్‌ బెన్జీలు రాసిన దాన్ని ఖండిస్తూ ప్రొఫెసర్‌ మూర్తిగారు 


పల పరిక మ fT 


రాగిని, బంగారాన్ని క్రీపూ 2000 నాటికే కరిగించడం నేర్చిన ప్రజలకు క్రీ.పూ1000 
నాటికి ఇనుముని కరిగించడు పెద్ద మోషంకాదని పేర్కొన్నాడు. ఈ పరిజ్ఞానం ఎవరికివారికి 
సొంతం. తండ్రి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి బిడ్డకు సంక్రమించేదే. 

డి.బి.మూర్తి డేవిడ్‌రాజు అనే తెలుగు పరిశోధకులు ప్రకాశంజిల్లాలో చిలకపాడు, 
తదితర ప్రాంతాలలో ఆనాడు విలసిల్లిన కత్తుల పరిశ్రమ గురించి మేషమైన మ్లోషణని 
చేశారు. జర్నల్‌ మిథిక్‌ సొసైటి 1956 అక్టోబర్‌ సంచికలోఈ మ్లోషణ వంది. 

డెక్కన్‌ నియోలితిక్‌ యుగం, డెక్కన్‌ ఐరన్‌ యుగాలు చరిత్ర గమనంలో ముఖ్యమైన 
అంశాలని ఈ నిరూపణలు చెప్తున్నాయి. ప్రపంచజాతులతో ముఖ్యంగా సింధువ్రలతోనూ, 
ప్రోటోఆర్యులతోనూ, ప్రోటోతెలుగు ప్రజలకుగల సాన్నిహిత్యానికి ఇవి సాక్ష్యంగా 
నిలుస్తున్నాయి. రాతి యుగాల కాలంలో తెలుగు నేలమీద నాగరకత ఉంది. సంస్కృతి 
ఉంది. భాష ఉంది. 

ఉత్తూది (ప్రజలకు, దక్షిణాది ప్రజలకు ఈ తెలుగునాగరకత ఒక మతెనగా 
నిలిచింది. 

తెలుగు ప్రజలు భారతియ ఏకాత్మతని నెలకొల్పి హిందూ సంస్కృతికి రూపరేఖలు 
దిద్దిన వారిగా భావించాలి. 

సంస్కృతం (లేదా) దేవభాష ఈ దేశంలో ఎంత ప్రాచీనమైనదో తెలుగు భాష 
కూడా అంతే ప్రాచీనమైనదని మనం సగర్వంగా చాటగలగాలి. 

తెలుగువారిగా పుట్టినందుకు మనం గర్వించగలగాలి. 


150 డా॥ జి.వి. పూర్ణచంద్‌ 


Blank Page 


తెలుగే ప్రాచీనం” అని నిరూపించడానికి తనకు అందుబాటులో 
ఉన్న శోధన సామాగ్రి ఆధారంగా చేసిన ప్రయత్నంలో నెరసులు 
వెతికే వారు ఉంటే ఉండవచ్చును. కాని, తెలుగు ప్రాచీనతను పొరుగు 
వాడు ప్రశ్నార్థకం చేసినపుడు తగినన్ని ఆకరాలతో కొమ్ములు తిరిగిన 
పండితులు ముందుకు వచ్చి జాతి, లిపి, భాష, నాణేల, శాసనాల 
పరంగా చరిత్రను తవ్విముక్కుమీద గుద్దినట్టు విరుచుకుపడకుండా 
అచేతనావస్థలోకి జారుకున్నప్పుడు పూర్ణచంద్‌ సాహసంతో ఈ 


ప్రయత్నం చేశాడు. ఆయన తెలుగు ప్రాచీనత గురించి సీమాంత 
రాలు దాటి మెడలు చాచి మరీ చేసిన నిరూపణలతో, చూపించిన 
ఉపపత్తులతో విభేదించేవారుంటే ఉండవచ్చు. కాని ఆయన ఈ 
విషయాలపై “నడుస్తున్న చరిత్ర” లో ధారావాహికంగా రాస్తున్నప్పుడు 
సంతోషించిన వేలాదిమంది పాఠకులలో నేనూ ఒకడ్ని ఈ ప్రయ 
త్నాన్ని గ్రంథకర్త మరింతగా కొనసాగించి పరిశోధనా ఫలితాల్ని 
చీకటి కోణాలపై సరికొత్త వెలుగులు ప్రసరింపజేసి తెలుగువారికి 
అందించగలరని ఆశిస్తున్నాను. ఆయనకు అండగా నిలవడం మన 
కనీస ధర్మం. 


Missing 
Pages 


Rn Ca 
ఇం Pe nf S| rm LISS YY 


